NEEVE PRAPANCHAM 


- J. KRISHNAMURTI 


Telugu Transalation of : "YOU ARE THE WORLD" 
Translated into Telugu by : Dr. Aruna Mohan 
(Authorised by Knshnamurti Foundation India) 


For the Onginal English Text : 
©1972 Krishnamurti Foundation Trust Ltd., U.K. 


For the Transalation into Telugu : 
©2002 Krishnamurti Foundation India 
'Vasanta Vihar' 64-65, 

Green ways Road, 

Chennai - 600 028. 

E-mail : khhg@ md2.vsnl.net.in 


Published with Permission by : Pragati Publishers, Hyderabad 
First Edition : June, 2002 
No. of Copies : 1000 


Price :-Rs. 50-00 


Sole Distributors : 

Visalaandhra Publishing House, 

Abids, Hyderabad - 500 001. 

Email : Visalaandhraph @yahoo.com 
Visalaandhra Book House. 

(Abids, Sultan Bazar) -Hyderabad, Ananthapur, 
Vijayawada, Visakhapatnam, Kakinada, Tirupati, 
Hanmakonda, Guntur. 


విషయసూచిక 


సేబీ నెం. 


(బాండీస్‌ విశ్చ్శవిద్యాలయంలొ 

చేసిన స తు లంటి 1 
బర్కిలీలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంల్‌ 

ర నలల ITT 24 
స్టాన్‌ ఫ ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో 

న య eee 67 


శాంతా(క్రుజ్‌లో కాలిఫోర్నియా విశ్శ్వవిద్యాలయంల్‌ 
న త సంలు BED 113 


ఇంతవరకు తెలుగులో వెలువడిన 
_జిడ్రు కృష్ణమూర్సి రటినలు 





1. కృష్ణమూర్తి తత్వం - పరిచయ సంపుటం 
2. శ్రీలంక సంభాషణలు 
3. గతం నుండి విముక్తి 
4. ఈ విషయమై ఆలోచించండి 
5. ముందున్న జీవితం 
6. ధ్వానం 
7. విద్య అందు జీవితమునకుగల ప్రాధాన్యత 
8. మన జీవితాలు - జిద్దు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు 
9. స్వియజ్ఞానం 
10. స్వెచ్చ (ఆదిలోనూ-అంతంలోనూ) 
11. నీవె పపంచం 





ప్రతులకు : 
కృష్ణమూర్తి ఫౌండేషన్‌, ఇండియా 
చెన్నై - 600 028. 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
హైదరాబాద్‌ - 500 0౮001. 


బ్రాందీస్‌ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగాలు 


| 

ప్రపంచం తిరిగి చూస్తున్నప్పుడు 

మానవ సమస్యలు విభిన్నంగా కనిపిస్తున్నప్పటికీ, నిజానికి కొంత హెచ్చుతగ్గులతో 
అంతటా ఒకేలా ఉన్నాయనే సృష్టంగా కనపడుతుంది. హింసా, దౌర్జన్యం, స్వెచ్చా 
స్వాతంత్రాలూ, నిజమైన మెరుగైన మానవ సంబంధాలనెలా నెలకొల్ఫాలి అనే సమస్యలు 
ఉన్నాయి. మనిషికీ మనిషికీ మధ్య సత్సంబంధాలు వుంటి, నిరంతరం తనలో తాను 
ఘర్షణకు లోనుగాకుండా ఉండడమే గాక తన పొరుగువారితోనూ ఘర్షణ లేకుండా 
ప్రశోంతంగా కొంత సఖ్యతగా జీవించవచ్చు. ఆసియా అంతటా వున్నట్లే పేదరికము, 
ఆకలిబాధ బీదరికపు నిస్సృహ అన్న సమస్యలు గూడ ఉన్నాయక్కడ. ఈ 
దేశంలోనూ, పశ్చిమ ఐరోపాలోనూ ఉన్నట్లే సంపన్నత అనే సమస్యా ఉన్నది. ఏ సమాజంలో 
నిరాడంబరత్వం లేకుండా సంపన్నత ఉంటుందో అక్కడ హింస, రకరకాల అనైతిక 
విలాసాలు వుంటాయి. పూర్తిగా (భ్రష్టు పట్టి అవినీతి మయమైపోతుంది ఆ సమాజం 

ఏది మనిషి లేదని వాదిస్తున్నాడో వ్యవస్థగా ఏర్పడిపోయిన ఆ మత సమస్య ప్రపంచ 
మంతటా వున్నది. ధార్మికమయిన మనసంటే ఏమిటి? ధ్యానమంటే ఏమిటి? అన్నవేఏ 
తూర్పుదేశాల గుత్తాధిపత్యంలో మాత్రమే లేవు. ప్రేమ, మరణం అనే ప్రశ్నలు ఇలా 
పరస్పర సంబంధమయిన సమస్యలెన్న్‌! ఈ వక్త భారతదేశానికో, మరొక దేశానికో 
సంబంధించిన భావనాత్మక ఆలోచనకుగానీ, సిద్దాంతానికిగాని ప్రతినిధి గాదు. ఈ 
సమస్యలన్నింటిని మనం కలిసి మాట్టాడగల్షితే విషయాలను సరిగా అర్ధం చేసుకోగలము. 
ఒక నిష్టాతునితోనో, నిపుణునితోనో మాట్లాడినట్లు మాట్లాడడం గాదు, ఎందుకంటే, 
ఈ వక్త ఏదీకాడు. అయితే, భావ (ప్రసారం సరిగా చేసుకోవడం సాధ్యపడుతుంది. 
బహుశ అపుడు పదం వస్తువుగాదు అన్నది, ఆ వర్షన ఎంత విపులంగా, ఎంత జటిలంగా, 
ఎంత సహేతుకంగా అందంగా ఉన్నా అది వర్లింపబడిన వస్తువు గాదు అన్నది క 
మనసులు తెలుసుకోవాలి. 


హిందువుల, మహమ్మదియుల, క్రైస్తవుల, కమ్యూనిస్టుల సిద్దాంత విభేదాలతో 
పూర్తిగా విడదీయబడిన వారి వారి ప్రత్యేక ప్రపంచాలు లెక్కింప లెనంత హానిని, 
విద్యెషాన్ని, విరోధాన్ని తెచ్చి పెట్టాయి. సిద్దాంతాలు మతపరమయినవయినా, రాజకీయ 
పరమయినవయినా అన్ని మూర్థమయినవె. ఎందుకంటే వూహలు ఆధారంగా చేసిన 
ఆలోచనలు, మాటల రూపందాల్సిన వూహలు దురదృష్టవశాత్తూ మనిషిని విభజించాయి. 


ఈ సిద్దాంతాలు యుద్ధాలను తెచ్చిపెట్టాయి. మత సహనం ఉన్నా అది కొంతవరకే 
అది దాటితే వుండేవి వినాశనము, అసహనము, క్రూరత్వము, హింస - మతపరమయి:ః 
యుద్దాలు. అదేవిధంగా సిద్దాంతాలవలన, తెల్ల-నల్లవారు అంటూ వివక్షతలవలన 


1 


రకరకాల దేశీయ తెగల విభజనలున్నాయి. 


ఈ (ప్రపంచంలో అహింసాయుతంగా, స్వేచ్చతో, మంచితనంతో జీవించడం 
సాధ్యమా? స్వేచ్చ పూర్తిగా అవసరమే. అయితే స్వెచ్చ తనకిష్టమయినట్లు చేయడానికి 
గాదు. ఎందుకంటే, ఆతడు ఈ దేశంలోనో, భారతదేశంలోనో లేదా మరెక్కడో జీవిస్తున్నా 
ఆ సమాజమూ అక్కడి సంస్కృతి అతని ఆలోచనల నిరా గణపుతీరూ అతడిని నిబద్దుడిని 
చేశాయి. ఈ నిబద్దతనుండి స్వేచ్చను పొందడము సైద్దాంతికంగానో, ఒక భావంగానో 
గాదు. యదార్హమయిన మానసిక స్వెచ్చను, అంతరంగ స్వెచ్చను పొందడం సాధ్యమా? 
కానప్పుడు ఎటువంటి (ప్రజాస్వామ్యమయినా, స్మత్పవర్తనయినా ఎలా వుండగలదో 
_ నాకవగతంగాదు. స|త్రవర్తన అన్నమాట చిన్న చూపు చూడబడుతున్నది. ఈ. పదాలను 
అసలైన అర్థం స్పురింపచేయడానికి, ఎటువంటి అవహెళనా ధ్వనించడకుండా మన 
ముపయోగించుకుంటామని ఆశినాను. 

స్వేచ్చ అనేది ఒక భావంగాదు. స్వేచ్చ గురించి వ్రాసిన తత్తశాస్త్రం స్వచ్చగాదు. 
తాను స్వేచ్చగా ఉన్నాడు లేదా లేడు. తాను ఒక కారాగారంలో ఉన్నాడు. దానినెంత 
అలంకరించినా అది కారాగారమే. కారాగారంలో లేనప్పుడే ఆ ఖైదీకి స్వేచ్చ. ఆలోచనలో 
' చిక్కుకున్న మనసు స్వేచ్చాస్టితిలో లేదు. ఆలోచన ఎప్పటికి స్వేచ్చగా ఉండలేదు. 
అనుభవానికి, జ్ఞానానికి, దాని జ్ఞాపకానికి సమాధానంగా వచ్చినదే ఆల్‌ చన. ఎప్పుడూ 
అది గతాన్నుండే ఉద్భవిస్తుంది. స్వేచ్చను తీసుకురావడం దానికి సాధ్యం కాదు. 
ఎందుకంటే, స్వేచ్చ వుండేది నిత్య జీవితంలో, సజీవంగా వున్న యీ వర్తమానంలో. 
స్వేచ్చంటే దేనినుండో విడుదలవడం కాదు. దేనినుండో పొందే స్వేచ్చ కేవలం ఒక 
(ప్రతిచర్య మాత్రమే 

ఏది ఒక భావనను ఏర్పరుస్తున్నదో, దేన్ని అనుసరిస్తూ అతడు జీవిస్తున్నాడో ఆ 
ఆలోచనకు మనిషి ఎందుకంత అసాధారణ (ప్రాధాన్యత నిచ్చాడు? సిద్దాంతాలను 
తయారుచేయడం, ఎంతో ప్రయత్నంతో ఆ సిద్దాంతాలకు కట్టుబడి వుండడం ప్రపంచ 
మంతటా చూడవచ్చు. హిట్లర్‌ ఉద్యమం అలా చెసింది, కమ్యూనిస్టులు చాలా పటిష్టంగా 
చేస్తున్నారు. మత సమూహాలు - కాథలిక్కులు, (ప్రాటెస్టంటులు, హిందువులు, యితరులు 
రెండువేల సంవత్సరాలపాటు |ప్రచారంచేసి, వారి సిద్దాంతాలను పటిష్టంగా చేశారు. 
భయపెట్టి, వాగ్డానాలు చేసి మనిషిని కట్టుబడెటట్టు చేశారు. (ప్రపంచమంతటా ఇది 
చూడొచ్చు. ఆలోచనకు అంతటి అసాధారణ (ప్రాధాన్యాన్ని, (బ్రాముఖ్యాన్ని ఎపుడూ 
మనిషి యిస్తూనే వచ్చాడు. ఆలోచన ఎంత ప్రత్యేక నిపుణత గల్లినదయితే, ఎంత మేధో 
వంతమయితే అంత ఎక్కువ గంభీర అర్జాన్ని సంతరించుకుంటుంది. కనుక మనం 
మన మానవసమస్యల నెప్పటికయినా ఆలోచన పరిష్కరించగలదా? అని |ప్రశ్నిస్తున్నాము. 


పారిస్‌, రోమ్‌, లండన్‌, కొలంబియాలలో యిక్కడ మిగతా ప్రపంచంలో జరిగే 
విద్యార్థుల తిరుగుబాటేగాక నల్లవారికి వ్యతిరేకంగా తెల్లవారు, హిందువులకు 
వ్యతిరేకంగా ముస్లిములు, యిలా ద్వేషము, (క్రౌర్యం ప్రబలడంతో హింస ఒక సమస్యగా 


2 


వున్నది. పైకి విద్యావంతులు, నిబద్దులు అయి, శాంతి (ప్రార్థనలు వల్లిస్తున్నా, 
నమ్మశక్యంగానంత (క్రొర్యాన్ని, అనాధారణ హింసను మానవ హృదయాలు మోస్తున్నాయి. 
మానవులు ఎంతో [క్రూరులు. రాజకీయపరమయిన జాతిపరమయిన విభజనల, 
మతపరమయిన తేడాల ' ఫలితమే యీ హింస. 


తాను (ప్రశాంతంగా జీవించడంకోసం (ప్రతిమనిషిలోనూ యిమిడివున్న యీ 
హింసాప్రవృత్తిని నిజంగా పూర్తిగా మార్ఫుకోగలడా? మనిషి పశువునుండి, తాను జీవిస్తున్న 
సమాజాన్నుండి యీ హింసను సం(క్రమింపజేసుకున్నాడని స్పష్టము. మనిషి యుద్దానికి 
అంకితమయాడు. యుద్దమే జీవన విధానము. అక్కడక్కడా శాంతికాముకులు కొందరు 
యుద్దవ్యతిరెక నినాదాలు చేస్తున్నా యుద్దాన్ని (ప్రేమించేవారు, యుద్దాలను యిష్ట పడేవారు 
ఉన్నారు. వియత్నాం యుద్దాన్ని ఆమోదించనివారే వేరొకదానికోసం పోరాడుతారు. వారికి 
మరొకరకమయిన యుద్దముంటుంది. వాస్తవానికి మనిషి యుద్దాన్ని ఆమోదించాడు. 
అంటే, తనలోని అంతర సంఘర్షణనే గాక బాహ్య సంఘర్షణనూ ఒక జీవన విధానంగా 
తీసుకుంటున్నాడు. 


సచేతనలోనేగాక, లోలోతులలోని చేతనాస్తాయిలు రెండింటిలో, మొత్తంలోనూ 
మానవుడు తానేమిటో, అదేవిధంగా సమాజాన్ని దాని రూపురేఖలతో సహా తయారు 
చేస్తాడన్నది స్పష్టము. ఇక్కడ ఇంకో ప్రశ్న. విద్యద్యారా సామాజిక నియమాలను, 
సంస్కృతిని అంగీకరించడానికి అలవాటుపడిన తనలో ఒక సంపూర్ణ మానసిక మార్పును 
తీసుకురావడం సాధ్యపడుతుందా? కేవలం పైపై మార్పునే గాదు. 


మానసికమయిన మార్పును సమయం పట్టకుండానె [క్రమక్రమంగా గాకుండా 
వెంటనే తీసుకురావడం సాధ్యమా? ఎందుకంటే, యిల్లు కాలిపోతున్నప్పుడు సమయ 
ముండదు. నెమ్మదిగా నిపునార్పుదామనరు. అప్పుడు సమయముండదు. కాలం ఒక 
భ్రాంతి. కనుక మనిషిని మార్చేదేది? మిమ్మల్నిగాని, నన్నుగాని ఒక మనిషిగా మార్చెదేది? 
ఒక (ప్రేరణా - బహుమతో లేదా దండనో మారుస్తుందా? దానినిగూడా ప్రయత్నించారు. 
మానసిక బహుమతులు స్వర్గప్రాప్తి, నరకయాతన వంటివెన్నో ఉన్నా మనిషిలో మార్పు 
లేదు. ఇంకా తాను అసూయాపరుడే, అత్యాశాపరుడే, హింసాత్మకుడే, మూఢంగా 
నమ్ముతున్నవాడే, భయస్తుడే యిత్యాదివే. ఒక ప్రయోజనాన్ని లక్ష్యాన్ని, బాహ్యంగా కాని, 
అంతర్గతంలో కానీ కలిగించడం సమూల మార్పును తీసుకురాలేదు. విశ్లేషణ ద్వారా 
మనిషి ఎందుకంత హింసాత్మకంగా, ఎంతో భయంతో, ఎంతో ఆర్జనాపరుడ్డై, పోటి 
పడుతూ, [క్రూరమైన ఆశయాలతో వుంటాడో కారణాన్ని కనుగొనడం, ఒకవిధంగా 
సులభమే అయినా అది మార్పును తీసుకురాగలదా? ఏ మాత్రం తీసుకురాదు. అది 
చేయదు. లక్ష్యంపైన వున్న ముసుగునూ తొలగింపదు. మరి ఎది మానసిక విప్లవాన్ని 
క్రమేపీగాక వెంటనే తీసుకువస్తుంది? అదే అసలు సమస్యని నా కనిపిస్తుంది. 

విశ్లేషణ, అది నిపుణుల విశ్లేషణగాని అంతఃపరిశీలనతో చేసే విశ్లేషణాగాని యా 
సమస్యకు సమాధానం గాదు. విశ్లేషాకు సమయం పడుతుంది. అందుకెంతో అంతర్షష్టి 


3 


కావాలి. ఎందుకంటే పొరపాటుగా విశ్లేషిస్తే తర్వాత చేసే విశ్లేషణ తప్పు అవుతుంది. 
నీవు విశ్లేషించి ఒక నిర్దారణకు వచ్చి ఆ నిర్హారణతో కొనసాగితే అప్పటికీ నీకవి 
అవరోధమూ అడ్డూ అవుతాయి. విశ్లేషణలో విశ్లేషకుడు, విశ్లేషింపబడేవి అన్న సమస్య 
వున్నది. 

ప్రయోజనం ఆశతోనో విశ్లేషించి కారణం కనుక్కోవడంతోనోగాక అంతరంగంలో 
సంపూర్ణ, సమూల మానసిక మార్పును ఎలా తీసుకురావాలి? తానెందుకు కోపంగా 
ఉన్నాడో (గ్రహించడం సులభమే. అంతమాత్రాన కోపం రాకుండా ఉండదు. 
యుద్దానికి దారితీసే కారణాలను తాను తెలుసుకోవచ్చు. అవి ఆర్థిక, జాతియ, మతపర 
కారణాలో లేకుంటే రాజకీయవేత్త అహంభావమో, సిద్దాంతాలో వాగ్గానాలో కావచ్చు. 
అయినా దేవుని పేరిటో, దేశం పేరిటో, సిద్దాంతాల పేరిటో, లేదా ఇంకా ఏదో ఒకదాని 
పేరిటో ఒకరినొకరము చంపుకుంటూనే వున్నాము. 5000 సంవత్సరాలలో 15000 
యుద్దాలు జరిగాయి. అయినప్పటికీ మనలో 'బమా, కరుణా యింకా లేవు! 


ఈ ప్రశ్నలోనికి చొచ్చుకుపోతుంటే, 'విశ్లేషకుడు-విశ్రేషింపబడేదీ” “ఆలోచించేవాడు, 
ఆలోచించబడేది”, “పరిశీలకుడు, పరిశీలింపబడేది” అన్న సమస్యలోనికి తప్పకుండా 
వస్తాము. “పరిశీలకునికి” “పరిశీలింపబడేదానికి' మధ్య విభజన నిజమయినదా అన్న 
సమస్యలోనికొస్తాము. 'నిజం' అంటే యథార్థంగా అక్కడవున్న సమస్యేగాని సైద్దాంతిక 
మయినదేదోగాదు. నివు ఏ కేంద్రాన్నుండయితే పరిశీలిస్తున్నావో, చూస్తున్నావో, 
వింటున్నావో ఆ పరిశీలకుడు పరిశీలిస్తున్న దానినుండి తనను తాను వేరుచేసుకున్న 
ఒక ఊహాత్మకమయిన పదార్థమా? తనను తాను వేరుచేసుకుని తాను కోపంగా ఉన్నానని 
తెలిసి, తాను కొపంగా ఉన్నానని చెపుతున్న ఆ వ్యక్తినుండి ఆ కోపం వేరా? పరిశీలిస్తున్న 
వానికి భిన్నంగా హింస వున్నదా? హింస పరిశీలకునిలో ఒక భాగం గాదా? దయచేసి 
ఇది చాలా ముఖ్యమయిన ఎషయమని (గ్రహించండి. ఎప్పుడు తక్షణం కలుగవలసిన 
మానసిక మార్పు, భవిష్యత్తులో ష్‌ స్తితిలో నో తర్వాతెప్పుడొ జరిగే మార్పుగాక, తక్షణం 
అన్న యీ ప్రశ్నపట్ల మనకు (శ్రద్ద వుండిందో అప్పుడు మనం అర్థం చేసుకోవలసిన 
కీలకఅంశం ఏమిటంటే - పరిశీలకుడు, తాను అహం, ఆలోచించేవాడు, అనుభవిస్తున్న 
వాడు, తాను పరిశీలిస్తున్న ఆ విషయానికి, అనుభవానికి ఆలోచనకు భిన్నంగా ఉన్నాడా 
అన్నది. ఒక చెట్టును చూస్తున్నప్పుడు, ఎగిరే పక్షిని చూస్తున్నప్పుడు, నీటిపై పడే సాయం 
సమయకాంతులు చూస్తున్నప్పుడు అనుభవంలో నున్నవాడు పరిశీలిస్తున్నదానికి భిన్నంగా 
ఉన్నాడా? మనమొక చెట్టును చూస్తున్నప్పుడు దాన్నసలు చూస్తున్నామా? దయచేసి 
నాతోపాటు చూడండి. దానివంక నేరుగా చూస్తామా? మనకు తెలిసినవాటి ఊహా 
బింబాలనుండి, గత అనుభవాలనుండి, దాని వంక చూస్తామా? “అవును” అది ఎంత 
అందమయిన రంగో, దాని రూపమెంత బాగుందో నాకు తెలుసు అంటావు. దానిని 
గుర్తుపెట్టుకుని జ్ఞాపకం తెచ్చుకోవడంలోనూ, దానికి దగ్గరగా ఉన్న అనుభూతి లోనూ 
తదితర జ్ఞాపకాలలోనూ వున్న సుఖాన్ని అనుభవిస్తావు. పరిశీలించితే దానికి వేరుగా 


పరిశీలకుడన్నట్లు ఎప్పుడయినా చూశావా? వీటి లోతులలోనికి వెళ్ళకుంటే జరుగుతున్న 
దేమిటో తెలియకుండాపోతుంది. పరిశీలకునికి పరిశిలింపబడేదానికి మధ్య విభజన 
వున్నంతవరకూ ఘర్షణ ఉంటుంది. గత ఆకురాలు కాలపు రంగుల ఊహా రూపాలవలన, 
జ్ఞానంవలన, జ్ఞాపకంవలన స్టలరూపంలో మాటరూపంలో మనసులోనికి వచ్చే తేడా 
పరిశీలింపబడే దానినుండి పరిశీలకుడిని వేరుచేసి ఘర్షణను సృష్టిస్తుంది. ఆలోచనే 
యీ విభజనను తెస్తుంది. ని పొరుగువానిని, భార్యనుగాని, భర్తనుగానీ, స్నేహితునిగానీ, 
స్నేహితురాలినిగాని ఎవరినయినా సరే, ఆలోచనా (ప్రతిరూపాలు, గత స్మృతులు లేకుండా 
చూడగలవా? మిరు చూస్తున్నది ఊహారూపంతోనయితే అక్కడ సంబంధమే లేదు. 
స్తే పురుషులకు ఒకరిపట్ల మరొకరికిగల రెండు ఊహారూపసమూహాల మధ్య ఉన్నది 
కేవలం పరోక్ష సంబంధమే. అక్కడ ఉన్న సంబంధం ఊహాత్మకము. యధార్హమయిన 
సంబంధముమా(తం గాదు. 


మనం భావనా ప్రపంచంలో, ఆలోచనా (ప్రపంచంలో జీవిస్తున్నాం. రోజూ వుండే 


యాం'త్రికముయిన సమస్యలనుండి ఎంతో లోతైన మానసిక సమస్యలవరకు అన్నింటిని 
ఆలోచనతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. 


పరిశీలకునికి పరిశిలింపబడేదానికి మధ్య విభజన వున్నప్పుడు ఆ విభజనే మానవుని 
ఘర్షణలన్నింటికి మూలం. నివెవరినయినా (ప్రమిస్తున్నాను అని అంటూంటే అదేనా 
(ప్రేమ-ఎందుకంటే, ఆ (ప్రేమలో పరిశీలకుడు (ప్రేమన్న విషయము అంటే పరిశీలింప 
బడేది. ఈ రెండూలేవా? అటువంటి (ప్రేమ ఆలోచనా ఫలితము. ఒక వూహగా విభజింప 
బడింది. అక్కడ | ఎవములదు; 


మన మానవ సమస్యలన్నింటినీ ఎదుర్కొనడానికి ఆలోచనొక్కటే సాధనమా? 
ఎందుకంటే, అది స్పందించదు. మన సమస్యలను పరిష్కరించదు. మనము ఊరికే 
ప్రశ్నిస్తున్నాము. పిడివాదంతో నిర్ణయించడం లేదేమో! ఎది ఎమయినా యాంత్రిక, 
సాంకేతిక శాస్త్రవిషయాలలోదప్ప ఆలోచనకు స్థానం లేదేమో? 


పరిశీలింపబడేదే పరిశీలించేవాడయితే ఘర్షణ ఆగిపోతుంది. ఇది బహు 
సాధారణంగా, ఎంతో సులభంగా జరుగుతుంది. చాలా ప్రమాదకరమయిన పరిస్థితిలో 
వున్నప్పుడు పరిశీలకుడు పరిశీలింపబడేదానికి వేరుగా వుండడు. తక్షణ (క్రియ 
జరుగుతుంది. తక్షణ స్పందన (క్రియారూపంలో వుంటుంది. తన జీవితంలో గొప్ప 
సంకట మేర్చడినప్పుడు అసలు మనిషి సంక్షోభాలను తప్పించుకోవాలనే అనుకుంటాడు. 
ఆ సంకటాన్ని గురించి ఆలోచించే సమయముండదు. అటువంటి పరిస్టితుల్ల్‌ మెదడు 
తన పాతసృతుల జోలికి పోదు. అయినా తక్షణ (క్రియ వుంటుంది. పరిశీలకుడు 
పరికీలింపబడేదానినుండి వేరుగావడం ముగిసనప్పుడు మానసికంగా అంతరంగంలో 
తక్షణ మార్పు జరుగుతుంది. మరోవిధంగా చెప్పాలంటే - మనిషి గతంలో (బ్రతుకు 
తుంటాడు. జ్ఞానమంతా గతానికి సంబంధించిందే. అక్కడే జీవిస్తాడు. తన జీవితం 
గతంలో, జరిగిపోయినదానిలోనే వుంటుంది. 'జరిగిపోయిందేమిటి' దానినుండి 


జరుగబోయేదేమిటి' అన్న వాటిపట్ల (శ్రద్దతో వుంటుంది. తన జీవితం (ప్రధానంగా నిన్నటి 
పైన ఆధారపడివున్నది. 'నిన్న' అన్నది మనలను కఠినంగాచెస్తుంది. అమాయకంగా, 
నమ్రతతో వుండగల శక్తిని పోగొడుతుంది. కనుక 'నిన్న' అనేది “పరిశీలకుడు. 
పరిశీలకునిలో అంతఃచేతనకు సంబంధించినవేగాక చేతనకు సంబంధించిన పొరలన్నీ 
ఉన్నాయి. 

మనలో (ప్రతి ఒక్కరిలోనూ మన చేతనలోనూ అంతఃచేతనలో అంటే లోతైన 
పొరల్గొనూ మానవాళి మొత్తం ఉన్నది. తాను వేల సంవత్సరాల ఫలితం. తనలోనికి 
తాను ఎలా త్రవ్వుకుంటూ పోవాలో తెలిస్తే లోలోపల లోతులకు వెళ్తే (ప్రతి ఒక్కరిలోనూ 
గతానికి చెందిన చరిత్ర మొత్తం ఉన్నదని, జ్ఞానం మొత్తం పొదిగి వుంటుందని 
కనుగొంటాడు. అందుకే స్వీయజ్ఞానం అత్యంత అవసరము. 'తాను' అంటే ఒక నకలు 
మనిషి . ఇతరులు చెప్పినవాటిని వల్లిస్తుంటాడు. అది ఫ్రాయిడ్‌ చెప్పింది గావచ్చు, 
మరే నిపుణుడు చెప్పింది కావచ్చు. తనను తాను తెలుసుకోదలిస్తే తనవైపు తాను 
నేరుగా చూసుకోవాలి, నిపుణుని దృష్టితో కాదు. 


'పరిశిలకుడివకుండా తనను తాను ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవడమంటే 
ఎమిటి? నాది మాటల చమత్కారం గాదు. తెలుసుకోవడమంటే అర్ధమేమిటి? దేనినైనా 
నేనెప్పుడు తెలుసుకుంటాను. నాకు 'సంస్కృతం' తెలుసని, 'లాటినో తెలుసని చెప్పాను. 
నాకు నా భార్యా, భర్తా తెలుసంటాను. ఒక భాష తెలుసుననడానికి , నా భార్య, భర్తా 
తెలుసుననడానికి తేడా వున్నది. ఒక భాషను తెలుసుకోవడానికి నేర్చుకుంటాను, నా 
భార్యో, భర్తో తెలుసని నేనెప్తుడయినా చెప్పగలనా? నా భార్య గురించి నాకు తెలుసని 
చెప్పినప్పుడు ఆమెను గురించి నాకు ఊహారూపమున్నది. కాని ఆ ఊహారూపమెపుడూ 
గతానికి సంబంధించిందె. ఆమెను చూడకుండా ఆ వూహా రూపం నాకు అడ్డు నిలుస్తుంది. 
అప్పటికే ఆమె మారుతుండవచ్చు. ఎప్పటికయినా నాకు తెలుసని చెప్పగలనా? 
పరిశీలకునిగాగాక నా గురించి నేను తెలుసుకోగలనా అని (ప్రశ్నించినప్పుడు ఏమి 
జరుగుతుందో చూడండి. 


ఇది ఎంతో కొంత సంక్షిషుయిన విషయము. నా గురించి నేను నేర్చుకుంటాను. 
నా గురించి నేను నేర్చుకుంటున్నప్తుడు నా గురించిన జ్ఞానాన్ని 'ప్రోగుచేసుకుంటాను. 


నా గురించి యింకా ఎక్కువ నేర్చుకోవడానికి ఆ గతానికి సంబంధించినదాన్నంతా 
ఉపయోగించుకుంటాను. నా గురించి ఆర్జించుకున్న జ్ఞానంతో నన్ను నెను చూసు 
కుంటాను. నా గురించి (క్రొత్తదేమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నేనది 
చేయగలనా? అది అసాధ్యం. 


నా గురించి నేను నేర్ఫుకోవడము, నా గురించి నేను తెలుసుకోవడము పూర్తిగా 
వేరు. నేర్చుకోవడం నిరంతరం జరిగేది. కూర్చిపెట్టుకోని ప్రక్రియ. 'నేను' ఎప్పుడూ 
మారుతుంటుంది. (క్రొత్త ఆలోచనలు, (క్రొత్త అనుభూతులు (క్రొత్త మార్పులు, (క్రొత్త 
పరిచయాలు, (క్రొత్త సూచనలతో ఎంతో కొంత మారుతుంటుంది. నేర్చుకోవడం గతానికో, 


6 


భవిష్యత్తుకో సంబంధించినది గాదు. 'నేను నేర్చుకున్నాను" అనో, 'నేను 
నేర్చుకోబోతున్నాను' అనో చెప్పలేను. కనుక మనసు నిరంతరం నేర్చుకునే స్టితిలో 
ప్రోగుబడిన నిన్నటి జ్ఞానంతో చప్పబడిపోకుండా, ఎప్పుడూ స్వచ్చంగా, వర్తమానంలో 
జాగృతమయి వుండాలి. అప్పుడు మనసులోనికి లోతుగా వెళ్తే అక్కడ జ్ఞానార్దన 
జేయడముగాక నేర్చుకోవడమే ఉండడము కన్పిస్తుంది. చూడడంకోసం మనసప్పుడు 
అసాధారణ చురుకుదనంతో, ఎరుకతో, పదునుగా ఉంటుంది. నా గురించి నాకు 
తెలుసు అని ఎప్పటికీ చెప్పలేను, ఎవరయినా 'నాకు తెలుసు’ అని చెప్తుంటే వారికి 
తెలియదు అనేది స్పష్టము. నేర్చుకోవడము ఒక నిరంతరమయిన, చురుకయిన ప్రక్రియ 
నేర్చేసుకున్నది గాదది. నేనెందుకు నేర్చుకుంటానంటే యిప్పటికే నేర్ఫుకున్నదానికి 
జతచేయడానికి. నా గురించి నేర్ఫుకునేందుకు చూసె స్వేచ్చ గావాలి. నిన్నటికి 
చెందిన జ్ఞానంతో చూస్తే చూడడానికి కావలసిన యీ స్వేచ్చ లేకుండా పోతుంది. 


ప్రాశ్నికుడు: పరినీలకునికి పరిశీలింపబడేదానికి మధ్య వేరాటు ఘర్షణకెందుకు 
దారి తీస్తుంది? 


కృష్ణమూర్తి: ప్రయత్నం చేస్తున్నదెవరు? ప్రయత్నము, వైరుధ్యమూ వున్నంతవరకూ, 
ఘర్షణ వుంటుంది. పరిశీలకుడు. పరికీలింపబడేది” ఈ విభజనలో వైరుధ్యం లేదా? 
ఇదివాదించవలసిన విషయమో, 'ఒక అభిప్రాయమో గాదు. మిరే చూసి (గ్రహించవచ్చు. 
'ఇది నాది' అని చెప్పినప్పుడు అది ఆస్తిగావచ్చు, లైంగిక హక్కులు గావచ్చు, నేను 
చేసేపని గావచ్చు. అక్కడ వున్న ప్రతిఘటన వేరు జేస్తుంది గనుక ఘర్షణ ఉంటుంది. 
'నేను హిందువును, (బ్రాహ్మణుడను, ఇదీ అది” అనుకుంటూ నా చుట్టూ ఒక 
ప్రపంచాన్నేర్సరచుకుని, దానితో మమేకమవడంతో వేర్పాటు పెరిగిపోతుంది. తాను 
కాథలిక్కునని చెప్పినప్పుడు కాథలిక్కులు కానివారి నుండి తప్పకుండా తనను తాను 
వేరుచేసుకున్నటై గదా! బాహ్యంగా, ఆంతరంగికంగా ఉన్న యీ విభజనంతా వైరాన్ని 
పెంచుతుంది. ఇక్కడ వుత్సన్నమయ్యే సమస్వేమంటే ఘర్షణనుపెంచే శృత్రుత్వాన్ని 
వైరుధ్యాన్ని సృష్టించకుండా నాది అని దేనినైనా సొంతం చేసుకోగలనా అన్నది. లేకుంటే 
స్వంతదారీతనమనే భావనే లేకుండా ఉండే, పూర్తిగా భిన్నమైన మరొక స్థాయి వున్నదా? 
అప్పుడు స్వేచ్చ ఉంటుందా? 

ప్రా: మానసిక భావనలు లేకుండా పనిచేయడం సాధ్యపడుతుందా? కుర్చీ ఏమిటన్న 
ఒక ఊహాభావనలేకుండా ఈ గదిలోనికివచ్చి ఆ కుర్చీలో మీరు కూర్చో గలిగేవారా? 
ఏ భావనల అవసరమూ లేనట్లు మీరు చెప్తున్నట్టుగా వున్నదే! 

కృ: బహుశా అవసరమయినంత విపులంగా నేను మీకు వివరించినట్టు లేదు. మనకు 
భావనలు వుండాల్సిందే. మీరెక్కడ ఉంటారు? అని నేనడిగితే మరిచి పోవడమనే ఒక 
రుగ్మతాస్టితిలో మీరు లేకపోతే చెప్తారు. చె పడమనేది భావననుండే, జ్ఞాపకాలనుండే 
జనించింది. అటువంటి జ్ఞాపకాలు, “భావనలు ఉండాల్సిందే. ఈ గొడవంతటికీ మూలం 
సిద్దాంతాలను పెంచిన భావజాలం. నీవు అమెరికనువు, నేను హిందువును, 


7 


భారతీయుడిని అన్న భావజాలం. నీవొక సిద్దాంతానికి, నేను మరొక సిద్దాంతానికి 
బద్దులమయి ఉన్నాము. మనం (ప్రయోగశాలల్స్‌ శాస్త్రపరంగా సహకరించు కుంటు 

మేమోగానీ, భావనాపరమయిన ఈ సిద్దాంతాలకోసము ఒకరి నొకరము చంపుకోవడాని 
కయినా సిద్దం. అయితే, మానవ సంబంధాలలో భావనాత్మకమయిన ఆలోచనకు 
స్థానమేదయినా ఉన్నదా? ఇది ఎంతో క్షషమయిన సమస్య. ప్రతిచర్య మొత్తం భావనాత్మక 
మయినది. ప్రతిచర్యంటే ఒక భావాన్ననుసరించి చర్యచేయడము. అంటే - ముందు 
ఒక భావన, ఒక సూత్రము, ఒక నియమము, ఆ తర్వాత వానికనుగుణంగా ఒక చర్య 
చేయడము. కాబట్టి భావనకు లేక భావానికి చర్యకు మధ్య విభజన వున్నది. పరిశీలకుడు 
ఉన్నది విభజన అనే ఈ భావన పక్కన. చర్య ఎక్కడో మనకు బాహ్యంగా వున్నది. 
అందువలనే యీ విభజన, ఘర్షణ నిబద్దమయిన, విద్యావంతమయిన, సామాజికంగా 
పెంపొందింపబడిన మనసు తన భావనాత్మకమయిన ఆలోచననుండి స్వేచ్చనొంది 
యాంత్రికత లేకుండా పనిచేయగలదా? అది సాధ్యమేనని నేను అన్నప్పటికి, అన్నంత 
మాత్రానే విలువ వుండదు. నేను అది సాధ్యమని, అది ధ్యానమని అంటాను. అంటే 
మనసు మొత్తం, మనసంతా పూర్తి మౌనంతో ఉండగలదా? భావనాత్మకమయిన 
ఆలోచననుండి విడుదలవగలదా? మొత్తం ఆలోచన నుండే విడుదలవగలదా? అన్న 
(ప్రశ్నను పరిష్కరించడము. కేవలం అప్పుడు మాత్రమే ఆలోచించవలసిన అవసర 
మున్నప్పుడే ఆలోచిస్తుంది. నేను ఆంగ్లంలో మాట్లాడుతున్నప్పుడు అది యథాలాపంగా 
జరుగుతున్న (ప్రక్రియ. నన్ను ఎటువంటి ఆలోచనా అడ్డుపడకుండా పూర్తి మౌనంతో 
ఎనగలుగుతున్నారా? ఇలా చేయాలని ప్రయత్నించిన క్షణంలో అపుటికే మీరు ఆలోచనలో 
ఉన్నారన్నది చూడడంతో వినగలుగుతున్నారా? ఒక చెట్టువంక, ఒక మై(క్రోఫోను వంక 
ఒక్కమాటగూడా లేకుండా చూడడము సాధ్యమా? పదం లేకుండా, అంటే ఒక ఆలోచన, 
ఒక భావన లేకుండా చెట్టును చూడడం కొంత సులభమే. అయితే మి(త్రునివైపు, 
మిమ్మల్ని బాధపెట్టినవారివైపు, పొగిడినవారివైపు ఒక్కమాట లేకుండా, ఒక్క భావన 
లేకుండా చూడడం ఇంకా కష్టం. అంటే, మెదడు నిశ్శబ్దంగా వుంటుంది దానికి తన 
సమాధానాలు, తన ప్రతిస్పందనలు ఉన్నా, చురుగ్గా ఉన్నాగాని ఎంతో నిశృబ్దంగా 
ఉండడంతో ఆ మౌనంలో నుండి ఆసాంతమూ, పూర్తిగా చూడగలుగుతుంది. ఆ 
స్టితిలో మాత్రమే మీరు ఉన్నదానిని (గ్రహించి అఖండమయిన (క్రియను చేస్తారు. 


(పౌ: అవును. మీరేం చెప్తున్నారో తెలుస్తున్నట్లుగా వున్నది. 
కృ: మంచిది. అయితే మీరది చేయాలి. తనను తాను తెలుసుకోవాలి. పరిశీలకుడు 


పరిశీలింపబడేది, విశ్లేషకుడు విక్లేషింపబడేదివంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇవన్నీ 
లేని, తక్షణమే (గ్రహించేటటువంటి దృష్టి ఒకటుంటుంది. 


ప్ర: మాటలతో చెయడానికి సాధ్యం లేనటువంటిదానిని మాటలతో (ప్రసారం 
చేయడానికి మిరు ప్రయత్నిస్తున్నట్టుంది. 


కృ: మీకూ, నాకూ ఇంగ్లీషు అర్థమవుతుంది గనుక శబ్ద (ప్రసారం జరుగుతుంది. 


8 


మనిద్దరిమధ్యా సరయిన అవగాహన, ఆ అవసరము, సమర్లత, తీవ్రత ఉన్నప్పుడే 
సాధ్యం. లేనప్పుడు నాధ్యం' కాదు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కిటికీలోనుండి 
చూస్తుంటే, మీరు గంభిరంగా వున్నప్పుడు నేను అట్లా లేకపోతే పరస్సర అవగాహన 
ఆగిపోతుంది. దేనిలోతులలోకయినా మీరుగానీ, నేనుగానీ వెళ్ళకుంటే భావప్రసారము 
అత్యంత కష్టమవుతుంది. ఎదయితే మాటలతో జరగదో, ఏది మీరూ, నేనూ ఒకేసారి 
ఒకేస్తాయిలో గంభీరులమై, తీవ్రతతో, తక్షణమే ఉన్నపుడు జరుగుతుందో ఆ 
భావప్రసారము మాటలను మించి అన్యోన్యతతో పంచుకోవడము. అప్పుడు మాటలను 
ఆపివేయవచ్చు. మిరూ నేనూ అప్పుడు మౌనంగా కూర్చోగలము. అయితే, ఆ మౌనం 


మీదో నాదో గాదు. ఇరువురిదీ. బహుశా ఆ పంచుకోవడము అపుడుంటుంది. అయితే, 
అది మరీ ఎక్కువగా ఆశించడమేమో! 


2 


మనకెన్న జటిల సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడంకోసం దురదృష్ట 
వశాత్తూ యితరులమీద నిపుణులు-నిషాతులమీద ఆధారపడతాము. వాటినుండి 
తప్పించుకోవడం కోసం ప్రపంచమంతటా వున్న మతాలు రకరకాల మార్గాలను 
అందించాయి. జటిలమయిన యీ మానవ సమస్యలను పరిష్కరించడంకోసం విజ్ఞాన 
శాస్త్రం తోడ్పడుతుందని, వాటిని విద్య పరిష్కరించి అంతమొందిస్తుందనీ తలచారు 
అయితే, ప్రపంచమంతటా సమస్యలు పెరిగిపోతూవున్నట్టు, హెచ్చవుతూ ఎంతో మరెం, 
ప్రమాదకరంగా అవుతూ, జటిలంగా, అంతులేకుండా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. చివ 
మతాచార్యులమిదగాని, శాస్త్రవేత్తలమిదగాని, నిపుణులమిదగాని ఎవరి మీదా మ 
ఆధారపడలేడని (గ్రహిస్తాడు. అవన్ని వీగిపోవడంతో సమస్యలల్‌ నికి తానే ఒంట! 
వెళ్ళాలి. యుద్దాలు, మతపర విభజనలు, మనిషికి మనిషికి మధ్య వైరి భావాలు, (క్రూర 
అన్నీ కొనసాగడంతో భయం, దుఃఖం నిరంతరం పెరిగిపోతూ ఉన్నాయి. 


తనకు తానే అర్హం చేసుకోవడమనే ప్రయాణం చెయాలని తెలుస్తుంది. 
ఆధిపత్యమూ అక్కడ లేకపోవడమూ గోచరిస్తుంది. అన్ని రకాలయిన ఆధిక్య! 
పోయింది. (మరొకస్థాయిలో సాంకేతిక నిపుణుని అధికారమో, ఒక నిష్టాతుని అగ 
తప్పు) ఈ అధికారాలను ఒక మార్గదర్శకంగా, స్వేచ్చాశాంతులను తీసుకొచ్చే ' 
మనిషి నిలిపాడు. అవి వీగిపోవడంతో వాటి అర్థాన్ని కోల్పోయాయి. దానితో 
నైతిక అధికారాలకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది. ప్రతీదీ విచ్చిన్నమవుః 
దేశానికి బహుశా 300 సంవత్సరాల వయసుండవచ్చు. ఇంత చిన్న వయసు 
పరిపక్యమవకముందే క్షీణించడ మారంభమవడము చూడగలరు. అస్తవ్య; 
గందరగోళం ఉన్నాయక్కడ. దానితో భయం, దుఃఖం ఉండక తప్ప 
జరుగుతున్న యీ ఘటనలు తనకు తానుగా పరిష్కారం తెలుసుకునెట్టు 
చేస్తాయి. బయటినుండి ఏ అధికారమూ, నమ్మకమూ, మతనియమమూ, ] 


9g 


ఏదీ సహాయపడబోవడం లేదని తెలిసినమీదట పలకను పూర్తిగా తుడిచివేసి మళ్ళీ 
ప్రారంభించాలి. మత(గ్రంథాలు రక్షకునితోసహా పూర్వపు వారసత్వ సంపద మరెంత 
మాత్రం ముఖ్యమైనవి గావు. దీనితో ఒంటరిగా నిలవడం, పరీక్షించుకోవడం, 
అన్వేషించడం, ప్రశ్నించడం అన్నింటిని సందేహించడం అనే వత్తిడికి లోనవుతాడు. వానితో 
మనసు స్పష్టమవుతుంది. అందుచేత మనసు ఎంతమాత్రం నిబద్దమవదు. వ(క్రమార్గాన్ని 
అనుసరించదు. చిత్రహింసకు లొనవదు. 


మనం ఎవరిమయినా సరయిన సమాధానాన్ని తెలుసుకోవడానికి ఒంటరిగా నిలిచి 
మనకు మనం అనేషింపగలమా? ఎంతో నిబద్దమయిన మనసులలో, హృదయాలలో 
జరిగే అన్వేషణలో చేతన అంతశ్ళేతనలు రెండింటిలోనూ పూర్తి స్వేచ్చతో ఉండగలమా? 


మనసు భయాన్నుండి విడుదలవగలదా? జీవితంలో (ప్రధాన విషయమిది. మనిషి 
మనసుకు అంటుకున్న భయాన్నుండి ఎప్పటికయినా స్వెచ్చ పొందగలదా? అస్పష్టంగా, 
సైద్దాంతికంగా గాక తనకున్న భౌతిక మానసిక భయాల గురించి, చేతనలోని భయాల 
గురించి, అలాగే రహస్యంగా దాగివున్న భయాల గురించి వాస్తవంగా తెలుసుకునెందుకు 
ఈ విషయంలోని కెళదాము. అది సాధ్యమా? భౌతిక భయాల గురించి తెలుసుకోవచ్చు. 
అది ఎంతో కొంత సులభమే. అయితే, అంతశ్ళేతనకు సంబంధించిన లోతు పొరలలోని 
భయాల గురించి తాను తెలుసుకోగలడా? 


భయం ఏ రూపంలోవున్నా మనసును చీకటిమయం చేస్తుంది. మనసును వక్రమార్గం 
పట్టిస్తుంది. గందరగోళాన్ని, మనోవైకల్యాన్ని తెస్తుంది. భయంలో స్పష్టత ఉండదు. భయాని 
కుండే కారణాలను సిద్దాంతీకరించడము, వాటిని చాలా జాగ్రత్తగా విశ్రేషించడము, బుద్ది 
కుశలతతో దానిలోనికి వెళ్ళడము జరిగినా చివరికి యింకా భయ పడుతూనే ఉంటాడన్నది 
మన మనసులో ఉంచుకుందాం. అయితే, భయమనే ప్రశ్నలోనికి వెళ్ళగలిగినప్పుడు, 


యదార్ధంగా దానిగురించి ఎరుకలో ఉన్నప్పుడు బహుశా దానినుండ పూర్తి స్వెచ్చను 
పొందగలము. 


నాకు ్రజాభిప్రాయమంటె భయం, 'నా ఉద్యోగం పోవచ్చు”, “నా భార్య నన్నొదిలి 
పోవచ్చు), 'నాకు ఒంటరిగా ఉన్నానన్న భయం), 'శిమింపబడడం లేదన్న భయం, 
'నాకు మరణ భయం' - ఇవన్నీ చేతనలోని భయాలు, తాను శాశ్వతంగా చిక్కుకున్న 
ఉచ్చువంటి ఈ జీవితం అర్హంలేకుండా, విసుగ్గా ఉన్నదన్న భయం. విద్యావంతులవడం 
లోని విసుగు, ఒక ఆఫీసులోనో, ఫ్యాక్టరీలోనో జీవిత భత్యాన్ని సంపాదించుకోవడము, 
పల్లలను కనడము, కొన్ని లైంగిక ఆటఎడుపులను సుఖీించడము, తపుని దుఃఖము, 
మరణము - ఇదంతా భయాన్ని, చేతనకు సంబంధించిన భయాన్ని పుట్టిస్తుంది. ఈ 
భయాన్నంతటిని ఎదుర్కొనగలడా? ఈ భయంలోనికి వెళ్తే ఎప్పటికీ భయపడడా? 
అదంతా ఒక ప్రక్కకు పెట్టి స్వేచ్చగా ఉండగలడా? వెళ్ళలేకపోతే నిరంతరం ఆందోళనా 
అపరాధభావన అనిశ్చయ స్టితుల్లో పెరుగుతూ హెచ్చింపబడుతూ వున్న సమస్యలతో 
జీవించక తప్పదు. 


10 


కాబట్ట భయమంటే ఏమిటి? భయమంటే ఏమిటో మనకు నిజంగా తెలుసా? 
అదిపోయిన తర్వాత మాత్రమే మనం తెలుసుకుంటామా? దీనిని కనుగొనడం ముఖ్యం. 
మనమెప్పుడయినా భయాన్ని నేరుగా తాకి చూస్తామా? మన మనసులెంత బాగా 
తర్చీదయి, ఎంతగా అలవాటు పడిపోయాయంటే - భయాన్నుండి ఎప్పుడూ తప్పించుకుని 
దూరంగా వారిపోతుంటాయి. దానితో మనం భయం అని పిలుస్తున్న దానిని సూటిగా 
తాకలేము. మి భయాన్నొక్కసారి తీసుకుని సూటిగా చూడడం ఉపయోగ కరంగా 
ఉంటుంది. బహుశా అందులోకెళ్తూ భయాన్ని గురించి నేర్చుకోవచ్చు. 


భయమంటే ఏమిటి? అది ఎలా కలుగుతుంది? భయం స్వరూప స భావాలేమిటి? 
_ ఉదాహరణకు మనమనుకున్నట్టు ఒకరికి ప్రజాభిప్రాయమంటే భయం. అందులో ఎ 
విషయాలు - తన ఉద్యాగం పోగొట్టుకోవడం వంటివెన్నో యిమిడి వున్నాయి. ఈ 
భయమెలా కలుగుతుంది? ఇది కాలంతో వస్తుందా? భయానికి కారణమేదో 
తెలుసుకుంటే భయం అంతమవుతుందా? విశ్లేషిస్తే , అన్వేషించి కారణాన్ని కనుగొంటే 
భయం కన్పించకుండా పోతుందా? దెనిగురించో నాకు భయం. చావుగురించి, ఎల్లుండి 
ఏమవుతుందోనని, లేదా గతంగురించి భయం. ఈ భయాన్ని పోషించి కొనసాగనిస్తున్న 
దేది? తానేదో తప్పు చేసి ఉండొచ్చు. లేదా చెప్పగూడనిదేదో చెప్పి ఉండొచ్చు. అదంతా 
గతం లేదా మున్ముందు ఎమవనున్నదోనన్న భయం - అనారోగ్యం, జబ్బు, తన 
ఉద్యోగం పోతుందేమో - అవన్ని భవిష్యత్తుకు సంబంధించినవి. అంటే గతం తాలూకు 
భయం, భవిష్యత్తుగురించి భయం. గతపు భయమంటే యదార్హంగా జరిగిన దాని 
గురించిన భయం. భవిష్యత్తు భయమంటే ఏదో జరగబోతుందేమో, ఏదోజరగడానికి 
అవకాశమున్నదేమోనన్న భయం. 


గతపు భయాన్నిగాని, భవిష్యత్తుకొసం పడుతున్న భయాన్నిగాని పోషించి కొన 
సాగనిస్తున్న దేమిటి? అది తప్పక ఆలోచనే. గతంలో ఏమి చేశాడో, ఒక (ప్రత్యేకమైన 
వ్యాధి ఎలా బాధపెట్టిందో, భవిష్యత్తులో తిరిగి ఆ బాధ పునరావృత మవుతుందేమో 
అన్న ఆలోచన. భయం పోషింపబడుతున్నది జ్ఞాపకం వలన. దాని గురించిన ఆలోచన 
వలన గత బాధ గురించి లేదా సుఖం గురించి ఆలోచించడంలో దానిని ఆలోచన 
సాగనిచ్చి, కాపాడి పెంచుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన సుఖం, బాధ ఆలోచన 
చేస్తున్న కార్యక్రమమే. 

నేను చేసేసిన దేనిగురించో, దాని భవిష్యత్‌ పరిణామాల గురించో నాకు భయం. 
ఈ భయాన్ని ఆలోచనే పోషిస్తోంది. అది స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఆలోచనంటే కాలం, 
మానసికంగా. గంటలు, నిముషాలుగా లెక్కిస్తున్న కాలానికి భిన్నంగా మానసిక కాలాన్ని 
ఆలోచన తీసుకువస్తుంది. (గంటల కాలాన్ని గురించి మనమిప్పుడు మట్లాడడం లేదు) 


కాలాన్ని నిన్న, ఈరోజు, రేపు అంటూ వుంచుతున్న ఆలోచన భయాన్ని 
పెంచుతుంది. వర్తమానానికి, భవిష్యత్తులో ఏదో జరగబోతున్నదన్నదానికి మధ్య 
అంతరాన్ని ఆలోచన కల్పిస్తుంది. ఆలోచన మానసిక కాలంద్వారా నిరంతరం భయాన్ని 


11 


పెంచుతుంది. భయానికి మూలం ఆలోచన. దుఃఖానికి మూలం ఆలోచన, 
ఒప్పుకుంటున్నారా? ఆలోచన స్వభావాన్ని, అదెలా పనిచేస్తుందో, ఎలా నిర్వహిస్తుందో 
మొత్తం గత స్వరూపాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఎలా తయారు చెస్తుందో మనం 
యదార్ధంగా చూస్తున్నామా? విశ్లేషిస్తూ తద్యారా భయ కారణాలను తెలుసుకుంటూ 
సహాయ పడినప్పటికీ ఆలోచన భయం పోగొట్టలేనిదని చూస్తున్నామా? భయ కారణానికి, 
ఆ భయాన్నంతం చేయడానికి మధ్యనున్న ఖాళీల్‌ భయమనే చర్య వున్నది. ఇది 
హింసాపరుడయిన మనిషి “అహింస” అనే భావజాలాన్ని కనుగొనడం వంటిది. నెను 
అహింసా పరుడినవుతాను' అంటాడు. అయితే ఈ మధ్యకాలంలో హింసాబిజాలను 
నాటుతూ ఉంటాడు. కాబట్టి మనం భయాన్నుండి స్వెచ్చ నొందడంకోసం. ఇప్పుడు 
కాలాన్నుపయోగించుకుంటే భయాన్ని పరిష్కరించలేము. కాలమే ఆలోచన. ఆలోచనతో 
భయాన్ని పరిష్కరించలేము. ఎందుకంటే, భయాన్ని పెంచింది ఆలోచనే. 


కాబట్టి చేయవలసిన దేమిటి? ఈ భయపు ఉచ్చులోనుండి బయటపడే ఆ దారి 
ఆలోచన గానప్పుడు తానేమి చేయాలి? దీనిని బహుస్పష్టంగా (గ్రహించండి. మెదడుతో 
గాదు, మాటల్లోనూగాదు. ఒక వాదనగా మీరేకీభవించడానికో, ఏకీభవించకపోవడానికో 
గాదు. (్రద్దగల వ్యక్తిగా దీనిపట్ల మనకొక తీవ్రత వున్నట్లయితే భయమనే (ప్రశ్ళలోనికి 
లోతుల్లోనికి ప్రవేశించాలి. భయానికి బాధ్యత అలోచనదే. భయాన్ని, సుఖాన్ని రెండింటినీ 
ఆలొచన పెంచుతుంది. అపరిమితమయిన ఈ భయభావాన్ని ఆలోచన పెంచుతుందని, 
ఈ భయాన్ని పరిష్కరించడం ఆలోచనకు సాధ్యమవదని బహు స్పష్టంగా తాను 
చూసినప్పుడు తర్వాత వేయవలసిన అడుగేమిటి? ఈ ప్రశ్నను మీకు మీరే వేసు 
కుంటున్నారని, నా సమాధానంకోసం ఎదురుచూడరని ఆశిస్తాను. నా సమాధానంకోసం 
ఎదురుచూడకపోతున్నట్లయితే దినిని ఎదుర్కోవడానికి మీరు నిలిచినట్లు మీకదొక 
సవాలు. దినికి మీరిచ్చే సమాధానమేమిటో చెప్పాలి. ఈ సవాలుకు మీ పాత 
సమాధానాలిస్తే అప్పుడు మిరెక్కడ ఉన్నట్టు? మీరింకా భయపడుతూనే ఉన్నట్లు. ఈ 
సవాలు (క్రొత్తది. తక్షణమే చర్య తీసుకోవలసినది. ఆలోచన భయాన్ని పెంచింది. ఆలోచన 
భయాన్నంతంచేసే అవకాశమే లేదు. మీరిప్పుడు ఏమి చేస్తారు? 

ముందుగా, ఆలోచన స్వరూప స్వభావాలనర్ణం చేసుకున్నాను అని చెప్పినప్పుడు 
దానర్థం ఎమిటి? 'నాకది అర్థమయింది”, “నేనది అర్థం చేసుకున్నాను”, “ఆలోచన 
స్వభావాన్ని చూశాను' అన్నప్పుడు దాని అర్థమేమిటి? 'నేను అర్హం చేసుకున్నాను' 
అంటున్న మనసు స్థితి ఎమిటి? 

దయచేసి జాగ్రత్తగా గ్రహించండి. దేనినీ బలపరచవద్దు. ఆలోచన అర్థం చేసు 
కుంటుందా? అని అడుగుతున్నాము. మిరేదో చెప్తారు. ఉదాహరణకు ఆధునిక జీవితపు 
సంక్రిష్టతలను బహు జా(గ్రత్తగా సూక్ష్మంగా వర్షిన్తారు. 'నాకు అర్థమయింది” అంటాను. 
కేవలం వర్లన గాదు. దానిలోని విషయం లోతు. అందువలన దానిలో చిక్కుకున 
మనుషులు అధథైర్యంగా, నాడీ సంబంధ మనారుగ్మతతో ఎంత్‌ భయంకర సతో 


12 


ఉండడము - యిత్యాదివాటిని చూస్తాను. అనుభూతితో, నా నాడులతో, నా చెవులతో 
మొత్తంలో అవగాహన చేసుకుంటాను. కాబట్టి దానితో యివెంత మాత్రమూ చిక్కుకు 
పోయి ఉండవు. నేనెప్తుడు త్రాచుపాము అపాయకరమని (గ్రహిస్తానో, అంతే దాని 
దరికిగూడా పోను. అది నాకు ఎదురయినప్పుడు నా చర్య వేరుగావుంటుంది. ఎందుకంటే, 
సంగతి నాకర్ణమయింది కాబట్ట. అందుచేత, ఆతోచన స్వభావాన్ని, ఆలోచనా 
ఫలితమయిన భయాన్ని, సుఖాన్ని అర్హం చేసుకునే స్థితిలో తానున్నాడా? దానిని తన 
అధీనంలోనికి తెచ్చుకుంటున్నాడా? అదెలా పనిచేస్తుందో చూశాడా? సైద్దాంతికంగానో 
మాటలలోనో, బుద్దితోనో గాక యదార్ధంగా ఎలా పనిచేస్తుందో చూశాడా? లేదా నేనింకా 
వర్గనతోనే, వాదనతోనే, తార్కికక్రమంలోనే ఉంటూ వాస్తవతతో లేనా? కేవలం వర్లనతో, 
మాటల వివరణతోనే సరిపెట్లుకుంటుంటే నేను వాటిచుట్టూ తిరుగుతూ ఆడు 
కుంటున్నట్లు. వర్షన సూటిగా వర్లింపబడ దానినే చూడనిస్తే అపుడక్కడ పూర్తిగా భిన్నమైన 
చర్య ఉంటుంది. ఆకలితో వున్న మనిషి ఆహారం కావాలనుకున్నట్లు. ఆహారపు వర్లనను 
గాదు, తింటే ఏనువుతుందో తేల్చి చెపడమూ గాదు. అతనికి కావలసింది ఆహారం. 


ఆలోచన భయాన్నెలా పెంచుతుందో చూసినప్పుడు ఏమవుతుంది? తనకు ఆకలి 
వేసినపుడు ఆహారమెంత బాగుంటుందో ఎవరయినా వర్షిస్తుంటె తానేమి చేస్తాడు. 
తన స్పందన ఎలా ఉంటుంది? “ఆహారాన్ని వర్షించొద్దు. నా కవ్వు' అంటాడు. అక్కడ 
సూటి చర్య వుంటుందిగాని సిద్దాంత భావనగాదు. కాబట్ట నా కర్ధమయింది' అన్నప్త 
దానర్ధం ఆలోచన, భయం, సంతోషాలగురించి నేర్ఫుకోవడమనే నిరంతర చలన 
ముంటుందని. భయాన్నిగురించి అలా నేర్చుకున్నప్తుడు భయమంతమవుతుంది. 


ముసుగును ఎప్పుడూ తొలగించని భయాలు మనసులో దాగి, రహస్యంగా 
ఉన్నాయి. సచేతన మనసు వాటి ముసుగు నెలా తొలగిస్తుంది? చేతనా స్టాయిలోని 
మనసు కలలద్యారా ఆ భయాల సూచనలను అందుకుంటుంది. ఈ కలలు తన 
కొచ్చినప్పుడు వాటిని వ్యాఖ్యానించాలా? తనకు తాను వాటి అర్థాన్ని సులభంగా 
గ్రహించలేనప్పుడు వెలుపలి నుండి వ్యాఖ్యాతగావలసి వుంటుంది. అయితే ఆయన 
తన ప్రత్యేక పద్దతిలో నిపుణతతో వ్యాఖ్యానించవచ్చు. మరికొన్ని కలలుంటాయి. కలలు 
కంటూ వున్నప్పుడే వ్యాఖ్యానించడమూ జరుగుతుంది. 


అసలు తానెందుకు కలలు గనాలి? 'కలలు గనాలి” లేకుంటే పిచ్చి పడుతుం 
దంటారు' నిపుణులు. కాని తప్పక కలలు గనాలి అని నేననుకోను. పగటి సమయంలో 
అంత్భేతన యిచ్చే సూచనలకు, సంకేతాలకు సావధానంగా ఉంటే కలలుగనదు. 
కలగనడమనే యీ నిరంతర పోరాటం నిద్రలో వుంటే మనసెంత మాత్రం నిశ్చలమవదు, 
విశ్రమించదు, పునరుజ్లీవించదు. పగటిపూట మనసు అంత స్పష్టంగా, అంత చురుగ్గా 
జాగృతమయి, ఎరుకతో ఉండగల్షితే దాగివున్న భయాలు, సూచనలు, సంకేతాలు 
వెల్లడయి పరిశీలనకు లోనయి కరిగిపోవా? 


మాటలో, చర్యలో జరిగే ప్రతి దానిలో పగటి సమయాన ఉండే ఎరుకవలన, 


13 


సావధానతవలన దాగివున్న భయాలు, బాహ్యంగావున్న భయాలు, రెండూ వెల్లడవుతాయి. 
అప్పుడు నిద్రిస్తె ఒక్క కల కూడా లేని పూర్తిగా ప్రశాంతమైన నిద్ర సంభవమవుతుంది. 
తరువాత ఉదయానికి తాజాగా, లేతగా అమాయకంగా, సజీవంగా మనసు 
మేల్కొంటుంది. ఇది సిద్దాంతంగాదు, మీరిది చేయండి. మీరే తెలుసుకుంటారు. 


ప్రాశ్నికుడు: దాగివున్న భయాలను చేతనాస్థాయిలోనికి తీసుకురావడమెలా సాధ్య 
పడుతుంది? 


కృ: తాను చురుగ్గా, వేగంగా గమనికలో వుంటే గత భండారము జాతి సంక్రమణము 
వంటి వాటికి నెలవై ఉన్న తనలోని అంతళ్ళేతనను పరిశీలింపగలడు. నేను పుట్టింది 
భారతదేశంలో. పెరిగింది, అన్ని పాక్షిక ధోరణులు, మూఢనమ్మకాలు, నిర్షిషుయిన 
నైతిక జీవనము యిత్యాదివాటితోనున్న ఒక బ్రాహ్మణ తరగతిలో - వాటితో పాటు 
జాతిపరము, కుటుంబపరము అయిన విషయాలు పదివేల సంవత్సరాలు, యింకా పైగా 
వున్న సామూహిక వ్యక్తిగత సంప్రదాయాలు, ఇదంతా అక్కడ అంతశ్చేతనలో ఉన్నది. 
అంతళ్ళతనంటే సాధారణంగా మనమనుకునేదంతా. దానికి నిపుణులు మరొక అర్జాన్ని 
యవచ్చు. సాధారణ మానవులమయిన మనము మనకు మనమే పరిశీలించగలము. 
ఇదంతా వెల్లడించేదెలా? ఇది మీరెలా చేస్తారు? మీలో అంతళ్ళేతన ఉన్నది. మీరు 
యూదులయితే దాగివున్న యూదు మత సంప్రదాయమంతా ఉంటుంది. మీరు 
కాథలిక్కు అయితే అదంతా వుంటుంది. మీరు కమ్యూనిస్టు అయితే మరొకరకంగా 
ఉంటుందక్కడ. కలలు గనకుండా దానినంతా బయటికెలా తీసుకువసారు? ఇదేమీ 
చిక్కుసమస్యగాదు. 

పగటి పూట మీరు చురుగ్గా వుంటే ఆలోచన కదలిక మొత్తాన్ని గురించి మీరేమి 
చెప్తున్నారో, మీ భావసూచికలేమిటో, ఎలా కూర్చుంటారో, ఎలానడుస్తారో, ఎలా మాట్లాడు 
తారోనన్న వాటిగురించి ఎరుక వుంటే, మీ స్పందనలగురించి ఎరుకవుంటే దాగివున్నవన్నీ 
బహుసులభంగా బయటికొసాయి. సమయం తీసుకోదు. ఎక్కువ రోజులందుకు పట్టదు. 
ఎందుకంటే, మిరేమా(త్రం ప్రతిఘటించడం లేదు. పనిగట్టుకుని లోనికి చొచ్చుకుంటూ 
పోవడం లేదు. ఊరక పరిశీలిస్తున్నారు, వింటున్నారు. ఎరుకగల ఆ స్థితిలో ప్రతి ఒక్కటీ 
వెల్లడవుతుంది. కాని 'నేను కొన్ని ఉంచుకుంటాను. మిగిలినవాటిని వదిలేస్తాను" అంటే 
మరు సగం నిద్రలో ఉన్నట్టు. హిందూమతంలోనో, యూదుమతంలోనో, కాథలిక్కు 
మతంలోనో ఉన్న మంచినంతా నేను ఉంచుకుంటాను, మిగిలినదంతా పోనిసాను, అంటే 


బురింకా నిబద్దతతనే పట్టుకుని ఉన్నారన్నది రూఢి అవుతుంది. కాబట్టి దీనినంతా ఎటువంటి 
ప్రతిఘటనా లేకుండా బయటకు రానివ్యాలి. 


ఫ్రా: ఆ ఎరుక ఎంపిక లేకుండా ఉండాలా? 


కః ఎంచుకుంటుంటే ఎరుకను అడ్డుకుంటున్నట్లు, ఎంపిక లేకుండా ఆ ఎరుక 


వుంటే ఎంతో దాగి, రహస్యంగా వున్న కోరికలు, భయాలు వత్తిడులు ఉన్నవన్ని 
వెల్లడవుతాయి. 


14 


ప్రా: రోజుకో గంటసేపు ఎరుకతో ఉండడానికి ప్రయత్నం చేయాలా? 


కృ: ఒక్కనిముషంపాటు నేను ఎరుకతో సావధానంగా వుంటే చాలు. మనలో 
చాలామందిమి సావధానంగా ఉండము. సావధానంగా లేము అన్న ఎరుకే సావధానత. 
అంతేగాని, సావధానత్వం పెంచుకోవడము సావధానత కాదు. నాలో జరుగుతున్న 
మొత్తాన్ని ఎంపిక లేకుండా, బహు స్పష్టంగా పరిశీలిస్తూ ఒకే ఒక్క నిముషంపాటు ఎరుకతో 
వుంటే ఒక గంటపాటు సావధానత లేకుండా గడుపుతాను. ఆ గంట గడిచిన తర్వాత 
తిరిగి సావధానమవుతాను. 


3 


నేడు అమెరికాలో ధ్యానానికి స్థానం లేదని, అమెరికనులకు కావలసినది క్రియేగాని, 
ధ్యానంగాదని చెప్పారు. ధ్యానించే జీవితానికి, (క్రియాత్మక జీవితానికి మధ్య యీ 
విభజనెందుకని నాకాశ్చర్యంగా ఉంటుంది. జీవితాన్ని ఈ ద్వైత భావంతో ముక్క 
ముక్కలుగా చూసే విధానంలో మనం చిక్కుకున్నాం. ఇండియాల్‌ వివిధ జీవిత విధానాల 
భావన ఉన్నది. (క్రియాశిలమానవుడు, విజ్ఞానవంతుడైన మానవుడు, వివేకవంతుడయిన 
మానవుడు-యిత్యాదివి. జీవించడంలో ఉన్న అటువంటి విభజన తప్పనిసరిగా కట్టు 
బాటుకు, పరిమితత్వానికి, వైరుధ్యానికి దారి తీస్తుంది. 


అసాధారణము, సంక్షిష్టము అయిన ధ్యానం అనే ప్రశ్చలోనికి మనం వెళ్ళాలంటే 
ఆ పదానికి అర్థమేమిటో అవగాహన చేసుకోవడము ఈ వక్తకు బహు ప్రధానమయినది. 
ఆంగ్లంలో ఆ పదానికి నిఘంటువు యిచ్చే అర్ధం - యోచించడము, ఆలోచించడము, 
పరిరీలించడము, ఆలోచనాపూర్వకఠగా విచారణ చేయడము - యిత్యాదివి. ధ్యానపు 
లోతు, అర్థము, అంతము మొత్తం తమ అదుపులో ఉన్నట్టు, భారతీయుల, ఆసియావారి 
గుత్తాధిపత్యంలో ఆ పదమున్నట్టు, గుత్తాధికారం వారిదే అన్నట్టు కన్పిస్తున్నది. నిజానికది 
అసంబద్దము. ధ్యానాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బీవితాన్నుండి నిత్యం . 
పడే కష్టము, విసుగు, భయం, ఆందోళనలనుండి తప్పించుకునే, లేక అదొక జీవిత 
విధానమవడాన్ని తప్పించుకునే ఉద్దేశమేమయినా ఉన్నదేమో మనకు స్పష్టమవాలి. ఈ 
పిచ్చి వికార (ప్రపంచాన్నుండి ధ్యానంతో పూర్తిగా తప్పించుకోవాలను కుంటున్నామో 
లేదా జీవితంలో అసలు అర్థం చేసుకోవడము, జీవించడము, పనిచేయడమే ధ్యానమో 
స్పష్టమవాలి. మనం తప్పించుకోవాలంటే వివిధ శిక్షణశాలలు వున్నాయి. జపా లోని 
'జెన్‌ ఆశ్రమాలు, మరెన్నో యితర విధానాలు ఉన్నాయి. అవ ఎందుకంత ఆకర్షణీయంగా 
ఉన్నాయో మనం చూడగలం. ఎందుకంటే, యిప్పుడున్న జీవితం బహు వికృతంగా, 
మూర్ధంగా, పోటీతో, దయాహీనంగా ఎటువంటి అర్హమూ లేనట్టున్నది. హిందువులు 
వారి యోగవిధానాలను వారిమం(త్రాల మాటల వల్రంపులు యిత్యాదివాటని సమర్సి 
స్తున్నషుడు మనం సులభంగా ఆకర్షితులమయిపోతాము. పెద్దగా ఆల్‌ చించకుండానే 
ఒప్పేసుకుంటాము. ఎందుకంటే, అవి ఒక బహుమానాన్ని వాగ్దానం చేస్తాయి. పైగా 


15 


తప్పించుకోవడంలోనే సంతృప్తిపడతాము. కాబట్టి ఈ విషయం స్పష్టం చెసుకుందాం. 
సాలోచనాత్మకమైన కాల్పనిక ఊహలతో కూడిన మాదకద్రవ్యాలద్వారా, లేదా మాటల 
వల్లింపులద్యారా తప్పించుకునే మార్గాలకోసం ఇపుడు మనం చూడడం లేదు. 


ఇండియాలో కొన్ని సంస్కృత పదాల వల్లైవేతను 'మం(త్రి మంటారు. ఒక 
ప్రత్యేకమయిన నాదంతో మనసునవి మరింత ప్రకంపింపజేసి సజీవంగా చేస్తాయని 
చెప్తారు. అయితే ఈ మంత్రాల వల్లైవేత మనసును మందగింప చేస్తుంది. చాలామంది 
కోరుకునేదదేనేమో! తాము జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఎదుర్కోలేరు. అది మరీ 
భయానకంగా ఉండడంతో . బండబారిపోవాలని కోరుకుంటారు. మాటల వల్లెవెత 
మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలు, యిత్యాదివి మనసును మందగింపచేయడానికి 
సహాయపడతాయి. మనసు మందగించడాన్ని 'నిశ్ళ్చలత', 'మౌనం' అంటుంటారు. అయితే 
అది కానే కాదన్నదీ స్పష్టము. మందగించిన మనసు దైవాన్ని గురించి, ధర్మాన్ని, 
సౌందర్యాన్ని గురించి ఆలోచింపగల్లినా అది మందకొడిగా, తెలివితక్కువగా భారంగా 
తయారవుతుంది. రకరకాలుగా తప్పించుకునే యీ విధానాలగురించి మనం పట్టించు 
కోనవసరం లేదు. 


ధ్యానమంటే జీవితాన్ని ముక్కలుముక్కలుగా చేయడంగాదు. ధ్యానమంటి 
ఆరామాలలోనికి లేదా ఒక గదిలోనికో వెళ్ళి ఒక పది నిముషాలపాటో, ఒక గంటసేపో 
నిశృ్ళబ్దంగా కూర్చోవడము. ఏకా(గ్రతకోసం ప్రయత్నించడము, ధ్యానాన్ని నేర్చుకోవడమూ - 
మిగిలిన సమయమంతా క్రూరంగా, వికృతంగా ఉండడముగాదు. ఇదేమి అర్ధం గాదన్నట్లు 
పక్కకు తోసేయడము ఎలా వున్నదంటే సత్యాన్ని నిజంగా ఎక్షించడం చాతగాని ఒక 
మానసికస్థితిలో ఉన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే, సత్యమేదో తెలిసికొనడానికి తనకు 
బహు పదునైన స్పష్టమైన సూటిగా పనిచేసే మనసుండాలి. కపటంగా బాధించే 
మనసుగాక, వక్రతలేకుండా చూడగలిగే అమాయకంగా నమతతో ఉండే మనసు గావాలి. 
అటువంటి మనసు మాత్రమె సత్యాన్ని చూడగలదు. విజ్ఞానంతో నిండిన మనసు ఎది 
సత్యమో (గ్రహింపలేదు. పూర్తిగా నేర్చుకోగలిగిన మనసు మాత్రమే సత్యాన్ని ఎక్షింపగలదు. 
నేర్చుకోవడమంటే విజ్ఞానాన్ని [ప్రోగు చేసుకోవడము గాదు. నేర్ఫుకోవడమంటే ఒక 
క్షణంనుండి వేరొక క్షణంలోనికి వెళ్ళే గమనము. మనసు శరీరం కూడా ఎంతో సున్నితంగా 
ఉండాలి. మద్యం, మాంసంతోనిండి మందకొడిగా, భారంగా తయారయిన దేహంతో 
ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే అర్హముండదు. కాబట్టి, ఎవరు ఈ (ప్రళ్ళలోనికి 
గంభీరంగా, లోతుగా వెళ్తున్నా మనసు బహు జాగృతమయి ఎంతో సున్నితంగా ప్రజ్ఞతో 
వుండాలి. విజ్ఞానంలోనుండి జనంచినది గాదా (ప్రజ్ఞ. 


ఈ ప్రపంచంలో అందులోని వేదనలన్నింటితో జీవిస్తూ, హైన్యత, దుఃఖం, 
హింసలలో చిక్కుకుని గూడా ఎంతో సున్నిత, ప్రజ్ఞాపూర్యక స్థితికి మనసును తీసుకు 
రావడం సాధ్యమా? ధ్యానంలో అది (ప్రప్రథమమయిన, (ప్రధానమయిన అంశము. 
రెండవది-తార్కికంగా, (క్రమానుగతంగా (గ్రహింపగలిన మనసు - అది ఎటువంటి 


16 


వక్రీకరణ, మనోరుగ్మత లేనిది. మూడవది - గొప్ప క్రమశిక్షణ గల్గిన మనసు. ఆంగ్లంలో 
'కమశిక్షణ' అంటే 'నేర్చుకోవడమని' అర్హం. సాధన చేయబడేదిగాదు క్రమశిక్షణ” 

- నేర్చుకుంటూ వుండే ఒక (క్రియ. ఆ పదానికి మూలార్హమది. శిక్షణ గల్గిన మనసు 
ప్రతి దానిని చాలా స్పష్టంగా, విషయనిష్టతో చూస్తుంది. ఉద్వేగంతో, అనురక్తితోగాదు, 
ఆలోచన కొలతకు అందనిదానిని, ఆలోచనతో సమకూర్చలేనిదానిని కనుగొనడానికి 
అవి మౌలిక అవసరాలు. అది ఉన్నతమయిన (ఎమ గలదె. తన స్వంత అల్పమైన 
మనసు (ప్రక్షేపించిన ఒక స్థాయి గాదు. 


సమాజాన్ని మనం స్టే అది మనలను నిబద్దులుగా చేసింది. సితిలేని నైతికతతో 
మన మనసులు హింసింపబడి ఎంతో నిబద్దమయాయి. సామాజికనితి అనైతికమయినది. 
ఎందుకంటే, అనైతికమైన తప్పణ హింస, hy పోటీ ఆశయం యిత్యాదివాటిని 
సమాజం ఆమోదించి (ప్రోత్సాహిస్తున్నది. అక్కడ (ప్రేమ, దయ, వాత్సల్యము, సుకుమారత 
లేవు. సమాజంలో నీతికిచ్చే గౌరవము చాలా అపసవ్యంగా వున్నది. వేల సంవత్సరాల 
పాటు ఆమోదిస్తూ విధేయతతో కట్టుబడి ఉండడానికి తరీదయిన మనసుకు చాలా 
సున్నితంగా, ధార్మికంగా ఉండడము సాధ్యంకాదు. ఈవలలో మనం చిక్కుకు 
పోయాము. మరయితే సౌశీల్యత ఏమిటి? ఎందుకంటే అది అవసరము. 


సరయిన పునాది లేకుండా గణిత శాస్త్రజ్ఞుడు ఎంతో దూరం వెళ్ళలేడు. అదే విధంగా 
తాను అర్థం చేసుకుని అది దాటి పూర్తిగా భిన్నమైన స్తాయికి సంబంధించిన దానిని 
చేరాలంటే తాను సరయిన పునాదిని వేయాలి. సరయిన పునాదే సౌశీల్యత. సక్రమత 
అంటే అదే సామాజిక సక్రమత గాదు. అది అప[క్రమము. స[క్రమత లేకుండా మనసెలా 
సున్నితంగా, సజీవంగా, స్వేచ్చగా వుంటుంది? 
సౌశీల్యత గౌరవింపబడుతూ ఒక నమూనాకు కట్టుబడి పునరుక్తమవుతూ ఉండేది 
క దేశంలోగాని మిగతా ప్రపంచంలొ గానీ నీతి అంటూ ఆమోదించినదేదో అదీగాదు 
స్పష్టము. సౌశీల ల్యతంటే ఎమిటన్న అంశంపట్ల బహుస్పష్టంగా ఉండాలి. తాను 
వ She పాటిస్తాడు. (ఏమను, నమతను ఎలా పెంచలేమో ఆలాగే సౌకీలఃతను గూడా 
అలవరుచు కోలేము. తాను వీలవంతుడవుతాడు. సౌశిలత స్వభావము, దాని అందము, 
స(క్రమత అలవడతాయి. సౌశీల్వత కానిదేదో తెలుసుకుని, నిరాకరించడం ద్వారా రూఢిమయైన 
సౌశిలతను తెలుసుకుంటాడు. సౌరిలఃతను నిర్యచించి దీనిని అనుసరీంచడం వలన 
నీలవంతునిగా వుండడు. అది సౌశీల్యతేగొదు. ఉండవలసిన రకరకాల విధానాలను అంటే 
సౌశీలత, అహింస అని పేర్కొంటున్నవాటిని అలవరుచుకుని, వాటిని (ప్రతిరోజూ 
యాంత్రికమయేంత వరకూ ఆచరించడంలో అర్థంలేదు. 


సౌందర్యం, ప్రేమలలాగా సౌశీల్యత తప్పకుండా క్షణక్షణమూ ఉండేదే. ఇది మిరు 
ప్రోగుచేసుకున్నదేదోకాదు. దానినుండి చేసే చర్యాగాదు. ఆమోదించడానికి, ఆమోదించక 
పోవడానికి వట్టి మాటల కూర్పుగాదిది. సమాజంలోనే గాక మనలోనూ అపసవ్యత ఉన్నది. 
అంతా అపసవ్యమే. అంటే మనలో ఎక్కడో కొంత సవ్యతా, మిగిలినదంతా అపసవ్యతా 
వున్నదని గాదు. అది మరొక ద్వైతభావన. దానితో వైరుధ్యము, గందరగోళము, పోరాటము 


17 


ఉంటాయి. అపసవ్యత ఉన్నచోట్ల ఎంపిక, ఘర్షణ ఉంటాయి. గందరగోళపడే మనసు 
ఎంపిక చేస్తుంది. ప్రతిదానికి స్పష్టంగా చూసే మనసుకు ఎంపిక వుండదు. నేను గందరగోళ 
పడుతుంటే నా చర్యలూ గందరగోళంగా వుంటాయి. 


విషయాలను వశక్రీకరించకుండా, వ్యక్తిగత పక్షపాతం లేకుండా స్పష్టంగా చూసే 
మనసు అపసవ్యతను అర్హంచేసుకుని దాని నుండి విడుదలవుతుంది. అటువంటి మనసు 
శిలవంతంగా స(క్రమంగా ఉంటుంది. కమ్యూనిస్టులకు, సోషలిస్టులకు, లేదా 
పెట్టుబడిదార్లకు లేదా చర్చి పద్దతులకు అనుగుణంగా వుండే స(క్రమత గాదు. అయితే 
తనలోనున్న మొత్తం అపసవ్యతను అర్థం చేసుకున్నందువలన స(క్రమత ఉంటుంది. 
అంతరంగంలోని స(క్రమత గణితానికున్న పరిపూర్ణ సక్రమతను బోలివుంటుంది. గొప్ప 
అంతరంగ సక్రమతే, సంపూర్ణత. అది పెంచితేనో, సాధన చేస్తేనో, అణిచివేస్తేనో, 
నియమాలతోనో, వినయంవలనో కట్టుబాటుతోనో రాగలిగేది గాదు. ఎంతో సక్రమంగా 
ఉన్న మనసు మాత్రమే సున్నితంగా (ప్రజ్ఞాపూర్యకంగా ఉండగలదు. 


తనలోనున్న అపసవ్యతను, వైరుధ్యాలను ద్వెదీభావ పోరాటాలను వ్యతిరిక్త 
కోరికలను, సిద్దాంతపు (ప్రాకులాటలను వాటి అవాస్తవికతను ఎరుకలో ఉంచుకోవాలి. 
ఏదయితే ఉన్నదో దానిని ఖండించకుండా, నిర్గయించకుండా, ఎటువంటి అంచనా 
వేయకుండా పరిశీలించాలి. నేను మై(క్రోఫోనును మైక్రోఫోనుగా చూసానుగానీ నాకు యిష్ట 
మయినదానిగానో, యిష్టంలేనిదానిగానోగాదు. మంచిదని లేదా చెడ్డదని అనుకుంటూ 
చూడను. అది ఎలా వున్నదో అలా చూస్తాను. అదేవిధంగా తాను ఉన్నట్లు గానే 
తనను తాను చూడాలి. తాను చూస్తున్నదానిని చెడు మంచి అని చెప్పకుండా అంచనా 
వేయకుండా చూడాలి. (దీనర్ధం తన కష్టమొచ్చినట్లు చేయడం గాదు.) సౌశీల్యతంటే 
స(క్రమత. అందుకొక ప్రణాళికంటూ ఏదీలేదు. తాను ఒక (ప్రణాళిక వేసి, దానినను 
సరిస్తే అవినితిపరుడయినట్లే, అస్తవ్యస్థమయినట్లే, 

బ్రాశ్నికుడు: సవ్యత అంటే అపసవ్యత లేకపోవడమా? 


కృ: అలాకాదు. అపసవ్యతంటే ఏమిటో అర్హం చేసుకోవడము, అంటే మాటల 
రూపంలోనో, బౌద్దికంగానోగాక ఏది ఘర్షణో, ఏది ద్రైతమనే యుద్దమో, ఆ అప(క్రమా 
న్నుండి వాస్తవంగా స్వేచ్చనొందడమని మనం అనుకున్నాము. అ అవగాహన నుండి 
స(క్రమత వస్తుంది. అది జీవమయినది. సజీవమయిన దానిని కాగితపుముక్కమీద పెట్టి, 
దానిననుసరించడానికి మీరు ప్రయత్నించ లేరు. అది ఒక చలనము. 


మన మనసులు హింసకు లోనయినవి, మెలికపడినవి. ఎందుకంటే, జీవించడానికి 
చేయడానికి పనిచేయడానికి, ఆలోచించడానికి మనం అంత గొప్ప ప్రయత్నాలు 
చేస్తుండడము వలన. ప్రయత్నం ఏ రూపంలో వున్నా వ క్రీకరణే. ఎరుక గలిగి ఉండడానికి 
ప్రయత్నం చేసిన క్షణం అది ఎరుకకాదు. ఈ పెద్ద గదిలోనికి ప్రవేశిస్తూ ఉన్నపుడు 
ఎరుకతోనే ఉన్నాను. అందుకు నేనేమీ ప్రయత్నం చేయను, హాలు పరిమాణం, తెరల 
రంగు, దీపాలు, మనుషులు, వారు ధరించిన వాటి రంగు నాకు ఎరుకే. అవన్నీ నాకు 


18 


ఎరుకే. అక్కడ ప్రయత్నం లేదు. సావధానత ఒక ప్రయత్నమయినప్తుడు అది అవధానత 
లేకపోవడమే. 


ప్రా: నన్నేదో సావధానతా లేమినుండి బయటకు తెస్తున్నది. 


కృ: సావధానతా లేమినుండి మికు సావధానతను ఏదీ తీసుకురాదు. తాను ఎక్కువ 
భాగం సావధానంగా ఉండదు. అవధానతలో లేరని మీకు తెలిస్తే లేదని తెలుస్తున్న 
క్షణంలోనే మీరు సావధానమవుతారు. సావధానంగా ఉంటారు. 


నిర్దిష్టంగా ఎటువంటి నిర్ణయమూ చేయకుండా ఒకదానిని చూడడము. కొంత 
సులభం. ఒక చెట్టును, పూవును, మేఘాన్ని, నటిపై కాంతిని ఎటువంటి నిర్ణయమూ 
లేకుండా లేదా అంచనా వేయకుండా చూడడము కొంతలో కొంత సులభము. ఎందుకంటే, 
మననది లోతుగా తాకదు. కాని భార్యనో, నా ఆచార్యులనో ఎటువంటి అంచనా 
వేయకుండా చూడడం దాదాపు దుర్లభము. ఎందుకంటే, ఆ మనిషిగురించి నాకొక 
ఊహారూపమున్నది. ఆ ఊహారూపం చాలా రోజుల, మాసాల, సంవత్సరాల పైగా జరిగిన 
సంఘటనల వరుస నుండి పొందిన సంతోషం, బాధ, లైంగికానందం యిత్యాదివాటితో 
రూపుదిద్దబడింది. ఆ మనిషి వంక ఆ ఊహారూపంతో చూస్తాను. ఏమవుతుందో 
చూడండి. నా భార్య వంకో లేదా నా పొరుగువాని వంకో చూస్తున్నప్పుడు ఆమెపట్లనో, 
అతనిపట్లనో ఏర్పరచుకున్న ఊహారూపాలతో, ప్రచారంతో ఏర్పడిన ఊహారూపాలతో 
చూస్తాను. అప్పుడు నాకెటువంటి సంబంధమున్నట్టు? భార్యకు, భర్తకు - వారిరువురికి 
వారివారి ఊహారూపాలుంటే వారిమధ్య సంబంధమేముంటుంది? అనుభవాల 
జ్ఞాపకాలు, వేధింపులు, ఏడిపించడము, ఆధిపత్యం చేయడము, సుఖం, అదీ యిదీ 
సంవత్సరాల తరబడీ 'ప్రోగుచెసుకున్న ఊహారూవాలమధ్య నున్నదా సంబంధం. ఈ 
సృతులద్వారా, ఈ ఊహారూపాలద్యారా చూసి 'నా భార్యేమిటో నాకు తెలుసు' 
అంటాను. లేదా ఆమెకు నేను తెలుసంటుంది. అయితే అది నిజమేనా? నాకు తెలిసింది 
కేవలం ఊహారూపాలు. సజీవంగా వున్నది నాకు తెలియలేదు. తెలిసినదేమంటే, 
నిద్దవమైన ఊహారూపాలు. స్పష్టంగా చూడడమంటి ఏ ఊహా రూపము, ఏ 
సంకేతము, ఎమాటా లేకుండా చూడడము. చూడండి, అక్కడెంత సౌందర్యమున్నదో 
మికు కన్పిస్తుంది. 


ప్రా: నేనా విధంగా నావంక చూసుకోగలనా? 


కృ: నిగురించిన ఊహారూపాలతో నీవైపు చూసుకుంటే నేర్చుకోలేవు. ఉదాహరణకు 
నాలో లోతుగా ద్వేషం వేళ్ళూనుకుని, ఉన్నట్లు తెలుసుకుని, 'ఎంత భయానకం. ఎంత 
వికృతం” అని నేనంటే, అంటున్నప్పుడు నన్ను చూడడము నుండి నెనె అడ్డుకున్నాను. 
మాటల వివరణ, పదము, సంకేతము, పరిశీలనను అడ్డుకుంటాయి. నా గురించి నేను 
తెలుసుకోవడానికి పదము, విజ్ఞానము, సంకేతము, ఊహారూపము ఉండకూడదు. 
నేనప్పుడే చురుగ్గా నెర్చుకుంటున్నట్టు. 


19 


ప్రా: ఎల్లవేళలా పరిశీలించడము సాధ్యమవుతుందా? 


కృ; అటువంటి ప్రశ్ననెందుకడుగుతారో ఆశ్చర్యమనిపిస్తుంది. ఇదొకరకమైన 
దురాశా? 'నేనది చేయగల్షితే నా జీవితం వేరుగా వుంటుంది” అంటారు మిరు. కాబట్టి 
మీరు అత్యాశాపరులు. ఎల్లవేళలా చేయగలరా అన్న విషయం మరిచిపోండి. మిరుగా 
తెలుసుకొనండి ఆరంభించండి. సావధానంగా ఉండడమెంతటి అనాధారణమయిన 
కష్టమో చూడండి. 

ప్రా: (టేపులో వినిపించలేదు) 

కృ: నా దేహానికున్న ఇం(ద్రియాలద్యారా, కళ్ళతో చూడడమున్నది. మనసుతో 
చూడడం గూడా వున్నది. నేను కళ్ళతో చూస్తాను. నా మానసిక జ్ఞాపకాల దృశ్యాన్ని 
చూస్తున్నదానిలోనికి ప్రవేశపెట్టడమెందుకు? 


ఇది అంతా ధ్యానమే. అక్కడిదంతా ఉన్నది. ఇది అంతమయిన తర్వాత మాత్రమె 
ఆ ధ్యానం జరుగుతుందని చెప్పలేరు. ఇదంతా ఒక జీవిత విధానము. అదే ధ్యానము. 
దాని సౌందర్యమదే వాస్తుకళలోని సౌందర్యం వంటిది గాదది. కొండ రేఖల్జొా, కొండ 
వంపుల్ల్‌ ఉండే సౌందర్యం గాదు. అస్తమిస్తున్న సూర్యుని సౌందర్యము, చంద్రుని 
సౌందర్యము గాదు. అది శబ్దంలో, పద్యంలో లేదు. శిల్పంలో, చిత్రంలో లేదు. 
సౌందర్యమున్నది జీవిత విధానంలో. మీరేదయినా చూడండి. సౌందర్యమున్నదక్కడ. 


వ(క్రమయిన, పగిలిన, తునకలయిన మనసుకు (ప్రతిదానిని స్పష్టంగా, 
అమాయకంగా చూడడము సాధ్యమవుతుందా? మనం హింసకు లోనయిన 
మనుషులము, దీనిగురించి మరో (ప్రశ్లేలేదు. మన మనసులు హింసింపబడినవి. 
బాంసంపబడుతున్నాయి. అటువంటి మనసెలా, బహు సృష్టంగా, చూడగల్లుతుంది? 
అది తెలుసుకునేందుకు మనం నేర్ఫుకుంటున్నాము. విషయాలను ప్రకటించడంగాదు. 
అది తెలుసుకోవాలంటే అనుభవము అనే ప్రశ్ళలోనికి వెళ్ళాలి. 


ప్రతి అనుభవము ఒక ముద్రను, అవశేషాన్ని, బాధా సంతోషాల స్మృతిని 
వదులుతుంది. అనుభవము” అనే పదానికి అనుభూతి చెందడమని అర్దం. అయితే 
మనం అనుభూతి చెందము. కాబట్టి అదొక ము(ద్రను వదులుతుంది. మీకొక గొప్ప 
అనుభవ ముందనుకోండి. ఆ గొప్ప అనుభవాన్ని పూర్తిగా అనుభవించండి. మీకప్తుడు 
ని నుండి స్వెచ్చ లభిస్తుంది. అప్పుడది జ్ఞాపకాల ముద్రను వదలదు. 

మనకొచ్చిన ప్రతి అనుభవము చేతనలోనో, అంతశ్చేతనలోనో ఒక జ్ఞాపకాన్ని 
ఎందుకు వదులుతుంది? ఎందుకంటే, అమాయకతకు అదే అవరోధమవుతున్నది. 
అనుభవాలను నిరోధించలేరు. అనుభవాన్ని కాదనడమో, (ప్రతిఘటించడమో చేస్తే, మీ 
చుట్టూ మీరే గోడ కట్టుకుని, మిమ్మల్ని మీరే ఒంటరివానిగా చేసుకున్నట్లు. చాలామంది 
చేసే పని అదే. 


అనుభవ ' స్వభావాన్ని, స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. నిన్నటి సాయంకాలం 


20 


సూర్యాస్తమయం వంటిదానిని మీరు చూస్తే ఆ కాంతి, నిటిపై ఆ ఎర్రని కాంతి, చెట్లపై 
భాగం, అద్భుతమైన కాంతితో స్నానించడం మనోహరంగా వుంటుంది. దాని వంక 
చూడండి, ఆనందించండి. అక్కడ ఒక గొప్ప ఆనందం, సౌందర్యం, రంగు, లోతు 
వుంటాయి. ఒక క్షణం తర్వాత 'అది ఎంత సుందరంగా వున్నది! అంటారు. ఎవరికో 
వర్షించి చెప్తారు. మళ్ళీ కావాలనుకుంటారు. దాని అందం, దాని తాలూకు సుఖం, 
సంతోషం కావాలనుకుంటారు. అదే సమయానికి అది గంటకు అక్కడకు వెళ్తారు. 
సూర్యాస్తమయాన్ని మళ్ళీ చూస్తారు. అయితే దానిని నిన్నటి జ్ఞాపకాన్నుండే చూస్తారు. 
కాబట్టి అప్పటికే స్వచ్చత నిన్నటి జ్ఞాపకంతో (ప్రభావితమయింది. అదేవిధంగా నన్ను 
అవమానిస్తే లేదా పొగిడితే ఆ అవమానము, పొగడ్తలు, బాధ, సంతోషమనే ము(ద్రలుగా 
మిగిలిపోతాయి. నేనలా చేర్చి పెట్టుకుంటున్నాను. మనసు అనుభవంతో ్రోదిచేసుకుంటూ 
మందమవుతూ, ముతకబారుతూ, వేలాది అనుభవాలతో మరింత భారమవుతూ 
వుంటుంది. అదొక యదార్ధం. నన్నిప్తుడు అవమానిస్తుంటి సావధానంగా వింటూ, 
అవమానాన్ని పరికిస్తూ వెంటనే (ప్రతిస్సందించకుండా దినిని పట్టించుకోగలనా? నన్ను 
మూర్చుడివి అన్నప్పుడు మిరు చెప్పింది సరి అయినదే గావచ్చు. నేను మూర్చుడినే గావచ్చు. 
బహుశా నేను అదే. లేదా మీరు నన్ను పొగుడుతుంటే నన్ను నేను గమనిస్తాను. అపుడు 
అవమానము, పొగడ్త ఏ ము(ద్రనూ వేయవు. మిరు చేసిన అవమానాన్నో, లేదా పొగడ్తనో, 
సూర్యాస్తమయాన్నో, ఎన్నిటి సౌందర్యాల్నో మనసు చురుగ్గా గమనిస్తూ వుంటుంది. 
మనసెప్పుడూ చురుగ్గా ఉంటుంది. అందుకే వేలాది అనుభవాలను పొందుతున్నపుటికీ 
ఎప్పుడూ స్వెచ్చగా వుంటుంది. 

ప్రా: మిమ్మల్నెవరో అవమానించారు. ఎళ్ళేమంటున్నదీ స్పష్టంగా మీరే విన్నారు. 
ఆ విన్న తర్వాత .... సరే! నిజమా కాదా? 


కృ; కాదు - గతాన్నుండి, మానసికంగా (ప్రోగుచేసుకున్న జ్ఞానాన్నుండి, 
అనుభవాల్నుండి స్వేచ్చగలిగిన మనసున్నప్పుడు దానిని ఆ క్షణంలోనే చూసేయగలరు. 
నిర్మలంగానే ఉండిపోగలరు. 

ప్రా: అపుడది సావధానంగా ఉండుండాలి... 

కృ: ఉండుండాలి. అందులో గొప్ప ఆనందమున్నది. మరొకదానిలో లేదు. 


అక్కడి మనసు వక్రమయి అనుభవంతో హింసింపబడడంతో అమాయకంగా, 
స్వచ్చంగా, లేతగా, సజీవంగా ఉండలేదు. 


పేమ అనే ఒక పెద్ద (ప్రశ్న వున్నది. అదేమిటోనని ఎప్పుడయినా అనుకున్నారా? 
(ప్రేమంటే ఆలోచనా? లేక దానినుండి ఉత్సన్ష్నమయినదా? (ప్రేమ ఆలోచనతో పెంపొంద 
గలదా? అదొక అలవాటవుతుందా? (పేమంటే సుఖమా? మనకు తెలిసిన (పేమ 
ప్రధానంగా సుఖాన్వేషణే. (పేమంటే సుఖమయినప్పుడు ప్రేమంటే భయం గూడా.... 
కూర 


21 


సుఖమంటే ఏమిటి? మనం సుఖాన్ని కాదనడం లేదు. మీకు సుఖముండగూడదని 
అనడంలేదు. అది అసంబద్దము. సుఖమంటే ఎమిటి? నిన్నటి సాయంకాలపు 
సూర్యాస్తమయాన్ని చూశారు. దానిని చూస్తున్న క్షణంలో సుఖమూలేదు. బాధాలేదు. 
ఉన్నది ఆ యదార్ధతలో తక్షణ సంబంధం మాత్రమే. కాని కొన్ని నిముషాల తర్వాత 
దాని గురించి ఆలోచించడం మొదలెట్టారు, అదెంత అలరించే విషయం అంటూ. 
లైంగిక విషయంలోనూ అంతే. ఊహారూపాలను, చిత్రాలను ఏర్పరుస్తూ దాని గురించి 
ఆలోచిస్తారు. దానిగురించి చేసె ఆలోచన సుఖాన్నిస్తుంది. అదేవిధంగా ఆ సుఖాన్ని 
కోల్పోతామన్న ఆలోచనతో భయమేస్తుంది. రేపా ఉద్యోగం ఉండదేమోనని, ఒంటరిగా 
ఉంటామేమోనని, (పేమింపబడనేమోనని తనను తాను వ్యక్తీకరించుకోలేనేమోనని - 
ఇలాంటివి ఆలోచించడంతో భయమేస్తుంది. 'పేమగురించి చేసి ఆలోచనా యంత్రాంగం 
సుఖానికి భయానికి రెండింటికీ దారి తీస్తుంది. మీరు మొక్కను పెంచినట్టు (ఏమను 
పెంచుకోగలరా? ఆలోచనే సుఖాన్ని భయాన్ని పెంచుతుందన తెలుసుకుని (ప్రేమను 
ఆలోచనతో పెంపొందిస్తారా? (ప్రేమంటే ఏమిటో తాను తెలుసుకోవాలి, 
తెలుసుకోవడమంటే (పేమగురించి మిగిలినవారంతా ఏమి చెప్పారో (ప్రోది చేసుకోవడం 
గాదు. అలా చేయడం ఎంత భయంకరము! తానే తెలుసుకోవాలి. పరిశీలించాలి. (ఏమ 
ఆలోచనతో అలవరచుకునేది గాదు. అందుకు పూర్తిగా భిన్నమయింది (ఏమ. 

సున్నితంగా, ప్రజ్ఞతో, తనలో అపక్రమమెప్పుడు చోటు చేసుకున్నదో మనసు అర్థం 
చేసుకుని దానినుండి విముక్తమవడంతో జనించిన సక్రమతతో, అప(క్రమాన్ని అర్థం 
చేసుకున్నందువలన వచ్చిన (క్రమశిక్షణతో. దేనిని రాజకీయ వేత్తలు, మతాచార్యులు, 


భర్త భార్య, సర్వనాశనం చేశారో (ప్రేమ అని పిలువబడుతున్న ఆ విషయం అనుభవంలోని 
కొస్తుంది. 


ప్రేమగురించి అర్హం చేసుకోవడమంటే మరణంగురించి అర్థం చేసుకోవడము. 
తన గతం విగతమవకపోతే ఎలా (పేమించగలడు? నాగురించిన ఊహారూవాన్ని , నా 
భార్యగురించిన ఊహారూపాన్ని అంతం చేయనప్పుడు (పమించగలిగెదెలా? 


ఇదంతా ధ్యానపు అద్భుతము. దాన సౌందర్యము. దీనంతటిలో ధారి శ్రకమయిన, 
మౌనమయిన మానసిక లక్షణమేదో అనుభవమవుతుంది. మతం దాని దైవాలతో 
మతాచార్యులతో వ్యవస్థీకరించిన విశ్వాసం గాదు. మతం ఒక మానసిక స్థితి. విముక్త 
మయిన మనసు, అమాయకమయిన మనసు, కాబట్ట పూర్తిగా మౌనమయిన మనసు 
- అటువంటి మనసుకు ఒక పరిమితి లేదు. 


(ప్రా: ఈ రకమయిన మనసు లేనివారికి ఏమవుతుంది? 


కృ: అది కొందరికి లేకపోతే అనడమెందుకు? ఆ కొందరు ఎవరు? నాకు లేకపోతే 
అంతే! నాకటువంటి పదునయిన సృష్టమయిన మనసు లేకుంటే ఏమి చేయాలి. అది 
గాదా ప్రశ్న? మన మనసులు గందరగోళంగా వున్నాయి. లేవా?మనం గందరగోళంలో 
బ్రతుకుతున్నాం. తానేమి చేయాలి? అయ్యా, నేను మందమతినయితే నామందబుద్దిని 


22 


సానబెట్ట ప్రయత్నం తెలివిగలవానిగా చేసే ప్రయత్నం మంచిది గాదు. ముందుగా 

నేను మూర్చుడినని, మందబుద్దినని తెలియాలి. నేను మందమతినన్న ఆ ఎరుకే 
మాంద్యతనుండి విముక్తం చేస్తుంది. నేను మూర్చుడిని అని మాటలతో అనడంగాదు. 
'అవును, నేను మూర్చుడిని" అని నిజంగా అన్నప్పుడు మీరప్పటికే గమనిస్తున్నారు గనుక 
మీరెంత మాత్రమూ మూర్చులుగానే లేరు, మీరు 'ప్రతిఘటిస్తే మీ మందకొడితనం మరింత 
పెరుగుతుంది. 


ఈ (ప్రపంచంలో బుద్దికి పరాకాష్ట ఏమిటంటే - తెలివిగా, చురుగ్గా, సంక్షిష్టంగా 
గొప్ప పాండిత్యంతో ఉండడము. మనుషులు తమ మస్తిష్కాలలో పాండిత్యాన్నెందుకు 
మోస్తుంటారో తెలియదు. లైబ్రరీ అరలలోనే ఎందుకు వదలరు? కంప్యూటర్లకు ఎంతో 
పాండిత్యమున్నది. ఎదేమయినా పాండిత్యానికి (ప్రజ్ఞకు ఎంతమాత్రం సంబంధం లేదు. 
మనలో వున్న విషయాలనున్నట్టుగా చూడడానికి, చూస్తున్నదానిలో ఎటువంటి ఘర్షణను 
తీసుకురాకుండా ఉండడానికి అత్యంత నిరాండంబరమైన ప్రజ్ఞ కావాలి. నేనొక మూర్చుడిని. 
అబద్దాలకోరును. నాకు కోపము. ఇటువంటివి నేను పరిశీలిస్తాను. ఎటువంటి అధికారం 
మీదా ఆధారపడకుండా వాటిగురించి తెలుసుకుంటాను. నేను ప్రతిఘటన చూపను. 
నేను మరొకవిధంగా వుంటాను అనను. ఉన్నదేదో వుంటుంది. అంతే, 


(పా: సావధానంగా ఉండాలని ప్రయత్నిస్తున్నపుడు నేను సావధానంగా 
ఉండలేనని (గహిస్తాను. 


కృ; సావధానతా లేమినుండి అవధానత జనిస్తుందా? 
ప్రా: లేదు, దానినుత్సన్నం చేసేదేది? అది ఎలా వస్తుంది? 


కృ: మొట్టమొదట సావధానతంటె ఏమిటి? మీ మనసును, హృదయాన్ని, మీ 
నాడులను, మి కళ్ళను, చెవులను (శ్రద్దతో వప్పగించినప్పుడు సంపూర్ష అవధానత 
ఉంటుందక్కడ. అది సంభవిస్తుంది కాదా? సంపూర్ణ సావధానత అదే. ఎప్పుడయితే 
ప్రతిఘటన, న్యాయవిచారణ అంచనా వేయడము ఉండవో అపుడు సావధానత 
ఉంటుంది. ఇప్పుడు మికు తెలిసింది గదా? 


(ఫ్రా: కాని, యిది చాలా అరుదనిపిస్తున్నది. 


కృ: ఆహా! మనం మళ్ళీ మొదటికొచ్చాము. “ఇది బహు అరుదుగా జరుగుతుంది” 
- ఇప్పుడే ఒకటి చెప్తున్నారు. అదేమంటే, మనలో చాలామందిమి సావధానంగా ఉండము. 
మరోసారి మీలో అవధానత లేకపోవడం గమనిస్తే మీరు సావధానులవుతారు. కారా? 
కాబట్టి అవధానత లేకపోవడాన్ని గమనించండి. కానిదానిని నిరాకరించడం వలన 
నిజమైనది వస్తుంది. సావధానత లేకపోవడాన్ని అవగాహన చేసుకోవడంతో సావధానత 
వసుంది. 


23 


బర్మిలీలో, కాలిఫోర్నియా 
విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగాలు 


ముఖ్యమైనదేమంటే వినడము. వక్త చెప్తున్నది వినడమేగాక చెప్పినదానికి మన 
ప్రతిస్సందనలనూ వినడము. ఎందుకంటే, వక్త ఎటువంటి ప్రత్యేక తత్త్యశా[స్తాన్నిగురించి 
మాట్లాడబొవడం లేదు. భారతదేశానికి దాని తాత్తికశాస్తాలకూ వేటికి అతడు ప్రతినిధి 
కాడు. మనం (శ్రద్ద వహిస్తున్నది మానవ సమస్యలగురించి గాని తత్త్యశాస్తాలు, నమ్మకాల 
గురించి గాదు. మానవుని దుఃఖాన్నిగురించీ, మనలో ఎక్కువమందికున్న దుఃఖం, 
ఆందోళన, ఆశలు, నిరాశలు ప్రపంచమంతటా వున్న గొపు అపసవ్యతగురించి మనం 
శ్రద్ద చూపుతున్నది. మనుషులము గనుక మనకు వాటిపట్ల (శ్రద్ద. ప్రపంచంలో నున్న 
ఆ అమిత అస్తవ్యస్థ సతికి మనం బాధ్యులము. అస్తవ్యస్థతకు వియత్నాంలో జరుగుతున్న 
యుద్దానికి బాధ్యులము. అల్లర్లకు బాధ్యులము. ఈ ప్రపంచంలో వివిధ దేశాలలో 
సమాజాలలో నివసిస్తున్న మనుషులమయిన మనము యదార్ధంగా జరుగుతున్న 
ప్రతిదానికి బాధ్యులము. ఈ బాధ్యత ఎంత గంభీరమయిందో మనం (గ్రహించామని 
నేననుకోవడంలేదు. మనలో కొందరికి ఆ విధంగా అనిపించవచ్చు. అందువలన మనం 
ఎదో ఒకటి చేయాలనుకుంటాము. ఒక (ప్రత్యేకమయిన సమూహంలో, తెగలో, 
రమ్మకంలో చేరి మన జీవితాలను మొత్తంగా ఆ సిద్దాంతానికి, ఆ (ప్రత్యేకమయిన 
క్రియకు అంకితం చేస్తాము. కాని అది మన సమస్యను పరిష్కరించదు. మనకున్న 

ప్రత్యేక బాధ్యతను తప్పించదు. 
కనుక మనం సమస్వేమిటో అర్హం చేసుకోవాలి. ఏమి చేయాలోనన్న చింతగాదు. 

అది తర్వాత వస్తుంది. 

మనలో చాలామంది ఏదో చేద్దామనుకుంటారు. మనలను మనం ఒక (ప్రత్యేక 
యా విధానానికి అప్పుగించుకుందా మనుకుంటాము. దురదృష్టవశాత్తూ అది మరింత 
సవ్యస్థతకు, మరింత గందరగోళానికి, మరింత మూర్ధతకు దారి తీస్తుంది. మనం 
ఎమస్యను మొత్తంగా చూడాలి. కేవలం ఆ సమస్య యొక్క ఒక pe భాగాన్ని కాదు. 
ఒక్క విభాగం వైపు, ఒక్క ముక్క వైపు కాదు. ఎందులోనయితే ఆఫసుకు వెళ్ళడము, 
కుటుంబము, (పేమ, లైంగికత, ఆశయము, మరణమంటే ఏమిటో అర్థం చేసుకోవడము 
యిమిడి వుంటాయో ఆ జీవితమనే సమస్య మొత్తాన్ని చూడాలి. దైవము లేదా సత్యము. 
పేరేమిపెట్టినా అది వున్నదేమో చూడాలి. ఈ సమస్య మొత్తాన్ని మనం (గ్రహించాలి. 
మనకు అది కష్టమవుతున్నది. ఎందుకంటే, ఇవ్వబడిన సమస్యలపట్ల స్పందన ప్రతి 


24 


స్పందనలకు అలవాటుపడ్డాము గానీ మానవ సమస్యలన్నీ పరస్పర సంబంధంతో 
నున్నవని చూడడంలేదు. ఈ దేశంలో గాని, ఫ్రాన్సులో గాని, ఇండియాలో గాని ఒక 
ప్రత్యేక వ్యవస్థను తారుమారుచేసి, ఒక ఆర్థిక లేదా సామాజిక విప్లవాన్ని తీసుకురావడం 
కంటే ఒక సంపూర్ణ మానసిక విప్లవాన్ని తీసుకురావడం మరింత ముఖ్యంగా కన్పిస్తున్నది. 
ఎందుకంటే, కేవలం (క్రియాశీల పోరాటదారులు గావడం కంటే లేదా ఒక ప్రత్యేక 
సమూహంలో చేరడం కంటే లేదా ఒక ఆరామంలోనే ఉండిపోయి ధ్యానం చేసుకోవడము 
అంటే 'జెన్‌' ధ్యానమో లేదా యోగమో నేర్ఫుకోవడంకంటే సమస్య లోతయినది, 
తీవమయినది. 


మిరీ వక్తను ప్రశ్నించకముందే మొదటగా మనం ఒక సమస్య వంక చూడాలి. 
ఒక గంటో ఏమో మీరు వినడానికి వచ్చి, తర్వాత దాని గురించే మరిచిపోవడం గాదు. 
మనం మానవ సమస్యలను గురించి (శ్రద్ద చూపుతున్నాము. ఈ సాయంకాలం మీరూ 
నెనూ చాలా కష్టపడి పనిచేయాలి. కేవలం కొన్ని భావాలను చేర్చుకుని వాటిని సమ్మతించ 
డానికో, సమ్మతించకపోవడానికో, వక్త ఏమి చెప్పబోతున్నదీ కనుగొనడానికి ప్రయత్నించ 
డానికో ఇక్కడకు రాలేదు. అతడు చెప్పెది చాలా తక్కువని తెలుసుకుంటారు. 
ఎందుకంటే, మనమిరువురమూ సమస్యలను పరీక్షించబోతున్నాము. ఏ నిర్ణయమూ 
తీసుకోవడంలేదు. కాని సమస్యలనర్హం చేసుకుంటున్నాము. ఆ అవగాహనే తనదయిన 
(క్రియను తీసుకువస్తుంది. కనుక, దయచేసి - నా సలహా యివ్వుచ్చునంటే - వినండి. 
అంగీకరిస్తూ కాదు, అంగీకరించకుండానూగాదు. ఏ నిర్ణయానికి రాకుండా వినండి. ఏ 
పక్షపాతమూ లేకుండా, ముందే ఎర్పరచుకున్న భావాలతో గాకుండా వినండి. ఎందుకంటే, 
శతాబ్దాల తరబడి మాటలతో భావాలతో సిద్దాంతాలతో ఈ రకమైన ఆట ఆడాము. 
అవె'క్కడికీ చేర్చలేదు. ఇంకా బాధపడుతున్నాము. అల్లకల్లోలంలోనే ఉన్నాము. 
సుఖంగానటువంట ఆ మహదానందం కొసం ఇంకా అన్వేషిస్తూనే వున్నాము. మేము 
చెప్పినట్టు జీవించడమనే సమస్య మొత్తాన్ని గురించి మనం ఆందోళన పడుతున్నాము, 
ఒక (ప్రత్యేక భాగాన్ని గురించి, ఒక అంశాన్ని గురించి కాదు. కనుక ముందు 
సమస్యలేమిటో చూద్దాము. వాటినెలా పరిష్కరించాలో గాదు. వాటినేమి చేయాలో గాదు. 
ఎందుకంటే, మనం సమస్యను అర్థం చేసుకున్న ఆ క్షణమే ఆ అవగాహనే తనదయిన 
(క్రియను తెస్తుంది. దానిని (గహించడము చాలా ముఖ్యము. చాలామంది సమస్యలను 
అభిప్రాయంతో, ఒక ఊహతో చూస్తారు. యదార్ధంగా ఉన్నదేమిటో చూడడానికి, పరిశీలన 
చేయడానికి, మనం స్వేచ్చగా లేము. చూడడానికి సమస్యను వెల్లడించడానికి మనం 
స్వేచ్చగా వుంటే అప్పుడా పరిశీలననుండి, ఆశను కనుగొనడాన్నుండి అవగాహన వస్తుంది. 
ఆ అవగాహనే (క్రియ, (క్రియకు దారి తీస్తున్న ఒక అభిప్రాయము గాదు. దానిలోనికి 
మనం వెళదాము. బహుశా వెళ్తున్నపుడు మనలనొకరినాకరము అర్హం చెసుకుంటాము. 


ప్రపంచంలో తాను ఎక్కడికి వెళ్ళినా మనుషులంతా హెచ్చుతగ్గులుగా ఒకే రకంగా 
వుంటారని మీకు. తెలుసు. వారి మర్యాద మన్ననలు ప్రవర్తన, బాహ్యమైన (క్రియా 


25 


విధానం వేరుగా ఉండొచ్చు. కాని మానసికంగా, అంతరంగంలో వారి సమస్యలన్ని ఒక్కటే, 
ప్రపంచమంతటా మనిషి గందరగోళపడుతూనే వున్నాడు, తాను మొదట చూసేదది. 
అస్పష్టత, అభద్రత. ఈ అస్తవ్యస్థతనుండ బయటపడేదారికోసం అతడు తడుము 
కుంటున్నాడు. అడుగుతున్నాడు, చూస్తున్నాడు. అందుకోసము అతడు ఆచార్యుల 
దగ్గరకు, యోగుల దగ్గరకు, గురువుల దగ్గరకు తత్వవేత్తల దగ్గరకు వెళ్తాడు. సమాధానం 
కోసం ప్రతిచోటా చూస్తాడు. బహుశా అందుకే మీలో చాలామంది ఇక్కడకొచ్చారు. 
ఎందుకంటే, మనం చిక్కుకున్న ఈ వలలో నుండి మన మనుషులమే యీ వలను 
తయారుచేసుకున్నామని (గ్రహించకుండా, బయటపడమార్గం కనుక్కోవాలనుకుంటున్నాం, 
ఇది మనం తయారుచేసుకున్నదే, ఎవరో తయారుచేసింది గాదు. 


మనం జీవిస్తున్న సమాజం మన మానసికస్థితి ఫలితమే. సమాజమే మనము. 
ప్రపంచము మనకు భిన్నంగా లేదు. మనమెలా వుంటే అలా (ప్రపంచాన్ని తయారు 
చేశాము. ఎందుకంటే మనం గందరగోళపడ్డాము. మనం అత్యాశాపరులము, దురాశా 
పరులము, అధికారాన్ని, హోదాను, గౌరవాన్ని కోరుకుంటాము. మనం కలహశీలురము, 
హింసాపూరితులము, అంతే. పోటీ స్వభావంతో పాశవికంగా, హింనాత్మకంగా ఉండె 
సమాజాన్ని మనం స్పష్టిస్తాము. ముందుగా మనలను మనం అర్ధం చేసుకోవడము, మన 
బాధ్యతని నా కన్పిస్తున్నది. ఎందుకంటే, మనమే ప్రపంచము గనుక ఇది స్వార్గపూరిత 
పరిమిత దృష్టిగాదని, ఈ సమస్యలలోనికి ఎప్పుడు మిరు వెళ్ళనారంభిస్తారో అప్పుడు 
చూస్తారు. 
మనచుట్టూ, మనలోనూ వున్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఉన్నటువంటి సమస్య 
ఏది? అది ఆర్థిక సమస్యా? జాతి సమస్యా? తెల్లవారికి వ్యతిరేకంగా నల్లవారుండడము, 
పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కమ్యూనిష్టులుండడము, ఒక మతాన్ని వ్యతిరేకిస్తూ 
మరొక మతముండడము సమస్యా? లేదా చాలా లోతయిన, మరెంతో పెద్దదయిన 
మానసిక సమస్యా? అది కేవలమొక బాహ్య సమస్య గాదు. తప్పనిసరిగా ఎంతో పెద్ద 
అంతరంగిక సమస్య, 
ముందుగానే చెప్పినట్టుగా స్వభావరీత్యా మనిషి కలహశిలి. పాశవికుడు, 
పోటీదారు, శాసిస్తుంటాడు. నిన్ను నివు పరిశీలించుకుంటే దినిని నీలోనే చూస్తావు. 
నెను చెప్పవచ్చునంటే - ఈనాటి సాయంకాలం తర్వాత మూడు సాయంకాలాలు 
అందరము కలిసి మాట్లాడబోతున్నదేమంటే, కొన్ని భావాల వరుసను మిరు వినడము 
గాదు. వక్త చెప్పవలసిన మానసిక యదార్భాన్ని మీలో మీరే చూడగలరు. కనుక మిమ్మల్ని 
మీరు పరిశీలించుకోవడానికి వక్తను ఉపయోగించుకోండి. ఆ వక్తను ఒక అద్దంలాగా 
మీరు ఉపయోగించుకొనండి. అందులో ఎటువంటి వక్రీకరణము లేకుండా మిమ్మల్ని 
మిరు చూసుకొని యదార్ధంగా మీరేమిటో నేర్చుకుంటారు. 


కనుక ముఖ్యమయినదేమంటే, నీ గురించి నేర్ఫుకోవడము, ఏ నిపుణుని 
ప్రకారమోకాదు. యదార్హంగా నిన్ను పరిశీలించుకుంటూ నేర్చుకోవడము. అక్కడ నివే 


26 


ప్రపంచాన్ని కనుగొంటావు. ఈ ద్వేషాలకు జాతీయతావాదంలో మత విభజనలతో కొన్ని 
నమ్మకాలల్‌ మరికొన్ని అపనమ్మకాలలో మునిగివున్న మనిషిని భయపెడుతున్న మనిషిని 
యిత్యాది వాటని కనుగొంటావు. మనం సమస్యను చూస్తూ మనగురించి నేర్చు 
కోబోతున్నాము. మనకందరికి ఎదురయ్యే సమస్య ఏది? సమస్య వేరుగా, ప్రత్యేకంగా 
వుంటుందా? ఆర్థిక సమస్యా, లేక జాతి సమస్యా, లేకుంటే ఏదో ప్రత్యేకమయిన భయమో, 
లేదా మనోవైకల్యమో, దైవంలో నమ్మకమో, అపనమ్మకమో, మతపరంగా రాజకీయంగా 
లేదా మరొకరకంగా ఒక (ప్రత్యేక తెగకు చెందడమోనన్న సమస్యా? 


జీవితమనే సమస్యను మొత్తంగా చూస్తున్నావా? లేదా? ఒక ప్రత్యేకమయిన 
సమస్యను తీసుకుని, మి జీవితాన్ని, మీ శక్తిని, ఆలోచనను మొత్తం దానికే యిస్తున్నారా? 
జీవితాన్ని మనం ఒక మొత్తంగా తీసుకుంటామా? వత్తిడులతో, మత నమ్మకాలతో, 
పిడివాదాలతో, దేశ విభజనలతో, జాతి వైషమ్యాలతో తీసుకురాబడిన నిబద్దత జీవితంలో 
వున్నది. జీవితమంటే, యీ భయం, ఈ ఆందోళన, ఈ అనిశ్చితి, ఈ హింస, 
ఈ వ్యధ. జీవితంలో (పేమ, సుఖం, లైంగికత, మరణము ఉన్నాయి. జీవితంలో అసలు 
సత్యమనేది ఉన్నదా? కొండలకు ఆవలగా ఏదో ఉన్నదా? ధ్యానంతో కనుగొనగల్లేది 
ఉన్నదా? ఈ (ప్రశ్నను నిరంతరం మనిషి అడుగుతూనే వున్నాడు. మనం రోజువారీ 
జీవితాన్నే పట్టించుకున్నందువలన దీనికి సరైన సమాధానం లేదని ఒక (ప్రక్కకు 
నెట్టేయలేము. నిత్యమైన విషయము. కాలరహిత సత్యము ఏదయినా ఉన్నదేమో మనం 
తెలుసుకోవాలి. ఇదంతా ఒక సమస్య. ఇదొక ప్రత్యేక సమస్య. పరిశీలించితే సమస్యలన్నీ 
పరస్పర సంబంధితములని తెలుసుకుంటారు. ఇక సమస్యను మిరు పూర్తిగా అర్థం 
చేసుకుంటే అప్పుడు సమస్యలన్నింటిని అర్థం చెసుకున్నట్లై. 

ఈ జీవితపటాన్ని మనుషులుగా చూస్తుంటే భయం మనకున్న పెద్ద సమస్యల్ల్‌ 
ఒకటని పిస్తుంది. ఒక ప్రత్యేకమయిన భయంగాదు. భయం, జీవించడమనే భయం. 
మరణించడమనేభయం. నెరవేర్సేశక్తిలేదన్న భయం. ఓటమిభయం. నియంత్రించ 
బడతాను. అణచబడతాను అన్న భయం. అభ(ద్రతాభయం, మరణభయం, 
ఒంటరితనమనేభయం, (పేమింపబడనన్న భయం, భయమెక్కడుంటి కలహ 
మక్కడుంటుంది. తానెప్తుడు భయపడతాడో అప్పుడు చాలా చురుకుగా అవుతాడు. 
భయాన్నుండి తప్పించుకోవడానికి మాత్రమె గాదు. ఆ భయం దౌర్జన్యపూరితమైన 
క్రియలను తెచ్చిపెడుతుంది. మీకు చూడాలన్న ఆసక్తి వుంటే దినిని మీతో చూడగలరు. 
పెద్ద జీవిత సమస్యలలో భయమొకటి దానినెలా పరిష్కరించడము? చేతనా 
స్థాయిలోనేగాక, మనసులో దాగిన, రహస్య పొరలలో గూడా లేకుండా, భయమెపుటికీ 
లేకుండా మనిషి స్వతంత్రుడవగలడా? ఆ భయాన్ని విశ్లేషణ ద్యారా పరిష్కరించాలా? 
పారిపోతూ ఆ భయాన్ని తుడిచిపెట్టవచ్చా? కనుక ఇది ప్రశ్న. జీవితమంటే భయపడుతున్న 
మనసు గతము, వర్తమానము భవిష్యత్తులంటే భయపడుతున్న మనసు - అటువంట 


2/7 


మనసు భయాన్నుండి పూర్తిగా ఎలా విడుదలవుతుంది. [క్రమేణా కొంత కొంతగా 
స్వతంత్రమవుతుందా? సమయం తీసుకుంటుందా? చాలారోజులు, చాలా సంవత్సరాల 
సమయాన్ని మీరు తీసుకుంటే ముసలి వారవుతారు. అయినా భయం కొనసాగుతుంది. 


కనుక భయాన్నుండ్ని భౌతిక భయాన్నుండేగాదు, మానసిక భయాన్నుండిగూడా, 
మనసులొని భయ నిర్మాణం మొత్తాన్నుండి మనసెలా విడుదలవుతుంది? భయం 
మొత్తంగా తుడిచిపెట్టవలసినదా? అప్పటికప్పుడు తక్షణమే విడుదలవడమా? (క్రమ 
క్రమంగా భయాన్ని అర్ధం చేసుకుంటూ కొంచెం కొంచెంగా వదిలివేయాలా? అది మొదటి 
ప్రశ్న. సమయాన్ని తీసుకుంటూ విశ్లేషణద్వారా, అంతరంగ పరిశీలనద్వారా క్రమంగా 
భయాన్ని పోగొట్టుకోవచ్చని ఆలోచించడానికి నిబద్దమయిన మనసు ఆ విధంగా [క్రమేణా 
భయాన్నుండ విడుదలవగలదా? అది సంప్రదాయక విధానము. హింసాత శకంగా వున్న 
మనుషుల కుండే అహింసా సిద్దాంతంలాగా వుంటుందిది. 'మనసు ఎంతమా(త్రమూ 
హింసాపూరితంగా ఉండనప్పుడు (క్రమంగా మేము అహింసాస్టితిలోకి వస్తాము” అని 
వారంటారు. అది సమయం తిసుకుంటుంది. బహుశా పది సంవత్సరాలు, బహుశా 
ఒక జీవితకాలమంతా. ఈ మధ్యలో మీరు హింసాపూరితంగా హింసాబీజాలను నాటుతూ 
వుంటారు. కనుక మరొక మార్గము వుండితీరాలి. దయచేసి ఇది వినండి. తక్షణమే 
హింసను వర్టించడానికి తగిన మార్గము వున్నది. సమయం తీసుకుని గాదు, విశ్లేషణ 
ద్యారానూ గాదు. లేకుంటే మనుషులుగా మన మిగిలిన జీవితాలలో గూడా 
హింసాపూర్వకంగానే గడపవలసి వస్తుంది. గత్యంతరంలేదు. అదేవిధంగా భయం పూర్తిగా 
అంతమవగలదా? మనసు మొత్తం భయాన్నుండి స్వతంత్రమవగలదా? తన జీవిత 
చరమాంకంలోగాదు - ఇప్పుడు. 


ఆ ప్రశ్న మీకు మీరు వేసుకున్నారేమో నాకు తెలియదు. మీరు వేసుకుని వుంటే 
బహుశా 'అది చేయలేము” లేదా అదెలా చేయాలో 'నాకు తెలియదు” అని మీరంటారు. 
అందుచేత మీరు భయంలోనే (బ్రతుకుతారు. హింసతోనే జీవిస్తారు. ధైర్యాన్నో లేదా 
ప్రతిఘటననో లేదా అణచివేతనో లేదా వారిపోవడాన్నో అలవరచుకుంటారు. 
అహాంనా సిద్దాంతాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. సిద్దాంతాలన్ని మూర్ధమయినవే. 
ఒక భావాన్ని మిరు వెంటాడితే మీరక్కడ 'ఉన్నదాని'నుండి తప్పుకుంటున్నట్లు. భయాన్ని 
అర్హం చేసుకోవడంలో ప్రథమమైనది పారిపోకుండా ఉండడము. చాలా కష్టమయిన 
వాటిలో అదొకటి. సమయం తీసుకుంటుంది. గనుక విశ్లేషణద్వారానో, లేదా 
మత్తుపానియంతోనో, చర్చికి వెళ్ళడంతోనో, మిగిలిన వివిధ కార్యకలాపాలతో, 
పలాయనమవడానికి ప్రయత్నించకపోవడము. మత్తుపానీయంతో పలాయనం చేసినా, 
మాదకద్రవ్యంతో చేసినా, లైంగికంగా పలాయనమయినా, దైవమంటూ పలాయనం 
చేసినా ఒక్కటే. కనుక తాను పారిపోకుండా ఉంటాడా? భయమంటే ఏమిటి? అర్హం 
చేసుకోవడంలోనూ, భయాన్ని కరిగిపోనియడంలోనూ దానినుండి పూర్తిస్వేచ్చతో 
ఉండడంలోనూ వున్న ప్రప్రథమ సమస్య అది. 


28 


స్వేచ్చ కావాలని మనలొ చాలామందికి లేదని మీకు తెలుసు. ఒక ప్రత్యేకమయిన 
విషయాన్నుండి ఆ క్షణంలోని వత్తిడులనుండి లేదా తొందరపెడుతున్న కోరికలనుండి 
మనం స్వతం(త్రులమవాలనుకుంటాము. అయితే స్వచ్చ అనేది పూర్తిగా వేరు. విచ్చల 
విడితనము, నికు నచ్చినది చేయడం స్వేచ్చ గాదు. అమితమయిన క్రమశిక్షణ నాసిస్తుంది 
స్వేచ్చ. అది ఎర జవానుకున్న [క్రమశిక్షణో, అణచివేతతో కట్టుబాటుతో ఉన్న క్రమశిక్షణో 
కాదు. ఆంగ్లంలో 'క్రమశిక్షణ' అన్నపదానికి అర్థం 'నేర్ఫుకోవడము”. ఆ 'నేర్చుకోవడము” = 
నేర్చుకుంటున్నదేమిటనిగాక, ఏదయినా నేర్చుకోవడానికి శిక్షణగావాలి. నేర్చుకోవడమే 
క్రమశిక్షణ. ముందు నిన్ను నివు క్రమశిక్షణలో ఉంచుకున్న తర్వాత నేర్చుకోవడము 
గాదు. నేర్చుకోవడమనే ఆ చర్యే క్రమశిక్షణ. అదే మొత్తం అణచివేత నుండి మొత్తం 
అనుకరణనుండి స్వేచ్చ కలిగిస్తుంది. కనుక భయాన్నుండీ దానినుండి ఉత్సన్నమయిన 
హింసనుండి, దానినుండి వెలువడే యీ మతపర జాతీయ వభజనలన్నింట నుండీ, 
నా కుటుంబం, మి కుటుంబం అనబడే వాటన్నింటి నుండి మీరు స్వేచ్చనొందగలరా? 


భయమనేది తనకెప్పుడు తెలుస్తుందో అప్పుడది భీతిని గొల్పుతుంది. అప్పుడు 
అంతా చికటిమయమైపోతుంది. (ప్రతిదానినీ తెలియకుండా చేస్తుంది, స్పష్టత 
ఉండదు. భయపెడుతున్న మనసు జీవితమంటే ఏమిటో, వాస్తవ సమస్యలేమిటో 
చూడలేదు. కనుక భయాన్నుండి భౌతిక అంతరంగ భయాలనుండి తాను యదార్ధంగా 
స్వేచ్చ నొంద గలడేమోనని తనను (ప్రశ్నించుకోవడమే (ప్రప్రథమమయినదని నా 
కనిపిస్తుంది. ఒక భౌతిక ప్రమాదము సంభవించినప్పుడు మిరు ప్రతిస్పందిస్తారు. అ 
తెలివి. అది భయం కాదు. లేకుంటే మిమ్మల్ని మరు నాశనం చేసుకుంటారు. కానిమాన 
భయాలున్నప్పుడు - రేపటిగురించి భయము. తాను చేసినదేమిటోనన్న భయవ 
వర్తమానాన్ని గురించిన భయము ఉన్నప్పుడు అక్కడ తెలివి పనిచేయదు. మానసికంగ 
అంతరంగంలో దీని లోనికి తాను వెళ్తే మన సామాజిక నిర్మాణం మొత్తం సుఖమనే 
సూత్రం మీదనే ఆధారపడిందని తనకు తానే కనుగొంటాడు. ఎందుకంటే, మనలో 
చాలా మందిమి కోరుకుంటున్నది సుఖాన్ని. సుఖంకోసం ఎక్కడ ప్రయత్నముంటుందో 
అక్కడ భయం కూడా వుంటుంది. సుఖాన్ని వెన్నంటి భయముంటుంది. మీరు దీనిని 
పరీక్షించితే చాలా సృష్టంగా కన్పిస్తుంది. 

భయాన్నుండి సంపూర్తిగా మనసు ఎలా స్వేచ్చనొంది అన్నింటిని చాలా స్పష్టంగా 
చూడగలుగుతుంది? పూర్తిగా తనను విడిపించుకునే మనసున్నదా అనేది మనం 
కనుగొనబోతున్నాము. మీకు ప్రశ్న అర్థమయిందా? హింసను, యుద్దాన్ని ఒక జీవిత 
విధానంగా అంగీకరించినట్లు మనం భయాన్ని అంగీకరించి దానిలోనే జీవించాము. 
మనకు వేలకు వేల యుద్దాలొచ్చాయి. అంతులేకుండా మనం శాంతిగురించి 
మాట్లాడుతాము. మనం జీవిస్తున్నరీతిమాత్రం యుద్దము, యుద్దరంగము, ఘర్షణ. 
అది తప్పదు అనుకుంటాము. మనం సంపూర్షశాంతితో అంటే ఏ రకమయిన ఘర్షణ 
లేకుండా జీవించగలమా? అని మనమెప్పుడూ (ప్రశ్నించుకోము. మనలోనున్న వైరుధ్యము 
వలన ఘర్షణ కలుగుతుంది. అది ఎంతో సులభము. మనలో పలురకాలైన పరస్పర 


29 


విరుద్దమైన కోరికలు కలగటము, కొన్ని కావాలి, కొన్ని వద్దు అనే వత్తిళ్ళు యీ ఘర్షణను 
తెస్తాయి. వీటన్నింటిని మన జీవనంలో భాగంగా తపువంటూ అంగీకరించాము. 
మనమెప్తుడూ వాటని ప్రశ్నించలదు. 

యదార్హతత్వము అంటే కాలరహితమయిన స్థితి ఉన్నదేమో కనుగొనడానికి మొత్తం 
నమ్మకాన్నుండి, భయం మొత్తాన్నుండి తాను స్వేచ్చనొందాలి. అది కనుగొనడానికి 
స్వచ్చ అవసరము. భయాన్నుండి, దురాశనుండి అసూయనుండి అత్యాశనుండి 
పోటీనుండి మూర్ధత నుండి స్వేచ్చ అవసరము. అప్పుడు మా(త్రమే మనసు ఎటువంటి 
జటిలత ఘర్షణలేకుండా స్పష్టంగా వుంటుంది. అటువంటి మనసే నిశ్చలంగా వుంటుంది. 
నళ్ళలంగా ఉన్న మనసే అనంతమయినదానిని నామరహితమయినదానిని కనుగొన 
గలదు. అయితే ఏరకమయిన సాధన ద్వారానూ, ఎటువంటి (క్రమశిక్షణతోనూ నివు 
అటువంటి నిశృలస్థితికి రాలేవు. స్వేచ్చ ఉన్నప్పుడు ఆందోళన, భయము మూర్ధత్వము, 
హొంస, అసూయ - వీటన్నింటినుండి స్వేచ్చ ఉన్నపుడే నిశ్ళలత వస్తుంది. కనుక 
మనసు స్వేచ్చనొందగలదా? కొంతకొంతగాగాదు. పది సంవత్సరాలలోనో, ఎభయి 
సంవత్సరాలలో నో గాదు - తక్షణమే. 


నాకేమనిపిస్తున్నదంటే ఆ ప్రశ్నను మీరు వేసుకుని ఉంటే అందుకు మీ సమాధాన 
మేమవుతుంది? మీరు అది సాధ్యమనో, కాదనో చెప్తారా? మీరది అసాధ్యమని చెప్తె 
మిమ్మల్ని మీరు అడ్డుకున్నట్లై. ముందుకు సాగలేరు. మీరు సాధ్యమని అంటే అందుకు 
గూడా ఒక (ప్రమాదమున్నది. మీకేది అసాధ్యమో తెలిస్తేనే మరు సాధ్యతను పరీక్షించగలరు. 
సరేనా? మనను మనం ఒక (బ్రహ్మాండమయిన (ప్రశ్ళనడుగుతున్నాము. అదేమంటే 
సంవత్సరాల తరబడీ రాజకీయంగానూ, ఆర్థికంగానూ, వాతావరణ ప్రభావంతోనూ, 
చర్చి ప్రభావంతోనూ, యితర (ప్రభావాలతోనూ నిబద్దమయిన మనసు, అటువంటి 
మనసు తక్షణమే మారగలదా? లేకుంటే అందుకు సమయం కావాలా? రోజుల తరబడి 
వ్లోషెంచాలా? చొచ్చుకుపోవాలా? వెలికితీయాలా? వెతకాలా? ఒక విష్లవానికి ఒక సంపూర్ణ 
మార్పు జరగడానికి కొంతకాలం, సమయం అవసరమనడము మనకున్న నిబద్దతలల్‌ 
ఒకటి. మనం సంపూర్ణంగా మారవలసిన అవసరమున్నది. అది గొప్ప విప్లవము. 
బాంబులు వేసి ఒకరినొకరము చంపుకోవడముగాదు. మనసు తక్షణమే తనను 
మార్చుకోగలిగి, మరురోజుకు పూర్తిగా భిన్నంగా వుండడమన్నది గొప్ప విప్లవం. బహుశా 
అటువంటిది సాధ్యమవదని మిరు చెప్తారు. ఏ విధంగానూ, పారిపోకుండా నీవా (ప్రశ్నను 
వాస్తవంగా ఎదుర్కోని 'అది సాధ్యం కాదు' అని చెప్పేటంతవరకూవస్తే అప్పుడు 
సాధ్యపడేదేదో కనుగొంటావు. అయితే, ఏది సాధ్యం కాదు? (గ్రహించకుండా ఏది 
నాధ్యమవుతుంది?' అని మిరు (ప్రశ్నించలేరు. మనము ఒకరినొకరము అర్హం చేసు 
కుంటున్నామా? 

కనుక భయపడుతున్న మనసు హింసాత్మకంగా, కలహశీలిగా నిబద్దమయిన మనసు 
తక్షణమే తనను తాను మార్చుకోగలదా? అని మనం (ప్రశ్నిస్తున్నాము. విశ్లేషణతో 


30 


సాధ్యంగాదని అది వ్యర్హమని మిరు (గ్రహించినప్పుడే ఆ ్రశ్ననడుగగలరు. దయచేసి 
యిది గ్రహించండి. విశ్లేషణ అంటే విశ్లేషకుడు అంటే విశ్లేషణ చేసేవాడు. అది వృత్తిరీత్యా 
విశ్లేషి షించుకుంటున్నప్పుడు అరలో: ఎన్నో విషయాలు యిమిడివుంటాయి. ముందు 
విశ్లేషకుడు విశ్లేషిస్తున్నదానికి వేరుగా వున్నాడా? అతడు వేరా? మిరు పరిశీలన 
చేస్తున్నప్పుడు విశ్లేషకుడే విశ్లేషింపబడుతున్నది. అక్కడ విశ్లేషకునికి విశ్లేషింపబడుతున్న 
దానికి భేదం లేదు. ఆ విషయాన్ని మనం (గ్రహించాము గనుక విశ్తేషంచడమారంభిస్తాము. 
నాకు కోపం, నాకు ఈర్ష్య అని చెప్తాము. నేనెందుకు ఈర్ష్యపడుతున్నాను. ఈర్ష్యకు, 
కోపానికి, మూర్ధత్వానికి కారణాలేమిటి? అని విశ్లేషించనారంభిస్తాము. విశ్లేషిస్తున్న దానితో 
అతడు విశ్లేషకుడు భాగమే. పరిశిలకుడే పరిశీలింపబడేది. తానది చూసినప్పుడు దాని 
వ్యర్ణతను చూసినప్పుడు విశ్లేషణ తిరిగి చేయడెప్పటికీ. దీనిని (గ్రహించడం, 
దీనిలోనున్న సత్యాన్ని వాస్తవంగా చూడడం చాలా ముఖ్యము. మాటల్లొ చూడడముగాదు. 
శాబ్దికమయిన అవగాహన, అవగాహనేకాదు. విశ్లేషకుడు అధటే పరికిలకుడే 
పరిశీలింపబడేది అన్న వాస్తవాన్ని చూడడము ఒక గొప్ప యదార్హము, ఒక గొప్ప సత్యము. 
అందులో విశ్లేషకుడు విశ్లేషింపబడేది అన్న విభజన లేదు గనుక | ఘర్షణా లేదు. విశ్లేషకుడు 
తాను విశ్లేషస్తున్న వాటికీ వేరుగా వున్నప్పుడు మాత్రమే ఘర్షణ కతుంద్‌. ఈ విభజనలో 
ఘర్షణ వుంటుంది. మిరు (గ్రహిస్తున్నారా? బహుశా మీరు తర్వాత ప్రశ్నిస్తారు. 


మన జీవితమొక ఘర్షణ. ఒక యుద్దరంగం. కొని స్వేచ్చనొందిన మనసుకు ఘర్షణ 
లేదు. ఘర్షణ నుండి స్వేచ్చ నొందడమంటే పరిరిలకుడి, విశ్లేషకుడి, ఆలోచిస్తున్న వాని 
యదార్థతను పరిశీలన చేయడము. అక్కడ భయమున్నది. "నేను భయపడుతున్నాను” 
అని పరిశీలకుడంటాడు. దయచేసి కొంచెమయినా దినిని (గ్రహించండి దిని అందాన్ని 
మీరు చూస్తారు. కనుక అక్కడ పరిశీలకుడు, పరిశీలింపబడేది అన్న విభజన వున్నది. 
పరిశిలకుడప్తుడు స్పందించి నెను భిన్నంగా వుండాలి” అంటాడు. 'భయం లేకుండా 
పోవాలి” అంటాడు. భయానికి, కారణాన్ని వెతుకుతాడు.. అలాంటివి చేసాడు. కాని 
పరిశీలకుడే పరిశీలింపబడేది. విశ్రేషకుడే విశ్లేషింపబడేది. దానిని మాటలను మించి 
గ్రహించినపుడు భయమనే యథార్థం పూర్తి మార్పుకు లోనవుతుంది. 


సరే, చూడండి. ఇది మార్మికమయినదిగాదు. మీరు భయపడ్డారు. మిరు హింగె 
పూరితులు. మీరు శాసింపబడ్డారు. చాలా సులభమయిన విషయాన్ని తీసుకుందా 


ముకు ఈర్ష్య, అసూయ. ఈర్ష్య అంటున్న ఆ అనుభూతికి భిన్నంగా అతడు, 
పరిశిలకుడు ఉన్నాడా? అతడు భిన్నమయితే ఈర్ష్య గురించి ఒక చర్యను చేపట్టగలడు. 
ఈ చర్యే ఘర్షణవుతుంది. ఈర్ష్య hr సత్యమే ఈర్ష్య అయినపుడు అప్పుడతడేమి 
చేయగలడు? నాకు ఈర్ష్య. ఈర్ష్య 'నా'నుండి వేరుగా వున్నంతవరకు నేను ఘర్షణ 
స్థితితో వున్నాను. ఈర్ష్య నేనయినప్తుడు నా నుండి వేరుగానప్తుడు, నేనప్తుడెమి చేసాను? 
అదీ నేనంగీకరించను. నాకు ఈర్ష్య అంటాను. అది ఒక యదార్థము. దానిని చేను 
తప్పించుకోను. దాని నుండి పరుగెత్తిపోను. అణచివేసే సీ ప్రయత్నమూ నేను చేయను. 


31 


నేనేది చేసినా అది ఒక రకమయిన ఈర్ష్య. కనుక ఏమి జరుగుతుంది? (క్రియాశూన్యతే 
పూర్లక్రియ. పరిశీలకుడే పరిశీలింపబడుతున్నదయిన తరుణంలో ఈర్ష్య గురించిన 
క్రియాశూన్యతలో ఈర్ష్య అంతమవుతుంది. దీనిని మీరు (గ్రహిస్తున్నారా? మన 
మొకరికొకరము అర్హమవుతున్నామా? 

పేక్షకులు: అవును. 

కృష్ణమూర్తి: తొందరపడి 'అవును' అనకండి. ఇది చాలా కష్టమయినది (నవ్వులు). 
ఎందుకంటే, మిరిది నిజంగా అర్దం చేసుకుని వుంటే ఈర్ష్య నుండి మిరు స్వేచ్చ 
నొందుతారు. తిరిగి ఎప్పటికీ ఈర్ష్య పడరు. అందుకే అంతరంగంలో జరుగుతున్న 
ఈ సంఘర్షణ, యీ పోరాటం మొత్తాన్ని, హింసారూపంలో బయటపడుతున్న యీ 
పోరాటం మొత్తాన్ని అర్హం చేసుకోవడం చాలా ముఖ్యమయినది. కనుక మనసు ఈర్ష 
అంటే అసూయ నుండి పూర్తిగా బయటపడగలదా? పరిశీలకుడే పరిశిలింపబడేదన్న 
సత్యాన్ని దానితో అక్కడ విభజన లేదని (గ్రహించినప్పుడు మాత్రమే మనసు స్వేచ్చ 
నొందగలదు. మి కర్ణమయిందా? 

సరే, చూడండి. మనుషులమధ్య, పారుగువారిమధ్య, యిత్యాది వాటిమధ్య 
సంబంధమని మనమంటున్నవాటిలో వున్నది ఘర్షణ. ఉన్నది ఉన్నట్లుగానయితే 
సంబంధము అంటే ఘర్షణ. అవునా? అది కొంత స్పష్టమయిందనుకుంటాను. మన 
యిరువురి మధ్య, (ప్రపంచమంతటా మానవుల మధ్య ఉన్న సంబంధాలు మన గురించి, 
ఇతరుల గురించి ఏర్పరచుకున్న ఊహారూపాలపై ఆధారపడ్డాయి. భర్త భార్య గురించి, 
భార్య భర్త గురించి ఊహారూవాలను, సుఖము, బాధ, అవమానము, గొణగడము, ఆధిక్యత, 
ఈర్ష్య, చికాకులతోనున్న ఊహారూపాన్నేదయినా ఏర్పరచుకుంటారు. (క్రమంగా, ఎన్నో 
సంవత్సరాలుగా భార్యగురించో, లేకుంటే భర్తగురించో ఒక ఊహారూపాన్నేరృరచు కోవడం 
జరుగుతుంది. సంబంధం ఈ రెండు ఊహారూపాలకూ మధ్యన. సంబంధమేమంటే, 
నిజంగా పరస్పరం కలిసిపోవడము. సంబంధం కలిగి వుండటమంటే ఒకరికొకరము దగ్గరగా 
వుండటం. మీకతని గురించి ఒక వూహారూపముంటే మీరతనితో సంబంధంలో లేరన్నది 
స్పష్టము. కనుక ఒక్క ఊహారూపమూ లేకుండా సంబంధంలో జీవించడము 
సాధ్యపడుతుందా? మనము సంబంధంలో లేము. కనుక సంబంధము ఘర్షణను తెస్తున్నది. 
మన సంబంధము వూహారూపాలమధ్య ఉన్నది. ఊహారూపాన్ని తయారు చేయడం 
మొత్తాన్నుండి మనసుకు స్వచ్చ వుండడము సాధ్యమా? మీకు ప్రశ్న అర్థమయిందా? 

అదెలా సాధ్యమో నేను మీకు చూపుతాను. మాట వరుసకు అంగీకరించవద్దు. 
చేయండి. సంబంధమంటే ఏమిటో వాస్తవంగా మీరప్పుడు చూస్తారు. సంబంధంలో 
ఉండడము చాలా అసాధారణమయినది. అపుడక్కడ బాధలేదు. ఘర్షణలేదు. 
దేశాధ్యక్షునిగురించి, మీ భార్యగురించి, మీ పొరుగువారిగురించి, దైవాన్నిగురించి, 
దేనిగురించి అయినా యీ ఊహారూపాల నేర్పరస్తున్న యంత్రాంగమేమిటి? మన గురించి 
మరొకరిగురించి ఉన్న యీ ఊహారూప నిర్మాణమేమిటి? దాని స్వభావ మేమిటి? నేను 


32 


వివాహితుడినయితే నేను కాదనుకోండి. నా భార్యగురించి ఒక ఊహారూప 
మెర్షరచుకుంటాను. ఆమె ఏమి చెప్పిందో, ఏమిచేసిందో ఆమెనాకిచ్చిన లైంగికసుఖాల 
గురించో, మరొక సుఖాన్నిగురించో. భయాలు, ఆధిక్యత, సతాయింపు అన్నింటిగురించి 
క్రమేణా దినదినము, నేనామెనుగురించి ఊహారూపమేర్సరచుకున్నాను. ఆమె నా గురించి 
ఒక ఊహారూపమేర్సరచుకున్నది. ఇది యదార్థము. ఊహకాదు. ఈ ఊహా 
రూపాలనుండి నేను సేచ్చనొందగలనా? అని నేనిప్పుడడుగుతున్నాను. చెప్పిన 
దేదయినా, కోపంలోనయినా, అసూయలోనయినా, చికాకులోనయినా, పొగడ్తలోనయినా 
లేదా ఒక అవమానంగానయినా అది చెప్తున్న క్షణంలో మీరు పూర్తి ఎరుకతో వుంటేనే 
అవమానింపబడినా, దానిలోని సత్యాన్ని మీరు చూసి స్వేచ్చనొందగలరు. అంటే, మనసు 
పూర్తిగా సావధానమయి వుండాలి. ఆ విధంగా వుంటే ఒక ఊహారూపాన్నెర్సరచె సుఖము 
లేదా బాధ గురించిన ఒక ప్రత్యేక అనుభవాన్ని నిలుపుకోరు. అంటే భార్యగాని, భర్తగాని 
ఉత్సాహంగానో, అప్రియంగానో ఏదయినా చెప్తున్నప్పుడు సావధానంగా ఉంటారు. ఆ 
అవధానత, ఎంపికలేని ఆ ఎరుక చూడడానికి, చెప్తున్నదానిలో నిజానిజాలను తేల్చి 
చూడడానికి స్వేచ్చనిస్తుంది. మనసు దానినింక జ్ఞాపకంగా నమోదు చేయదు. మిరది 
'ప్రయత్నించారెమో నాకు తెలియదు. 


బహుశా చేసి వుండరు. మనసు అసాధారణమయిన ఉత్సాహంతో చురుకుదనంతో 
సున్నితంగా వుంటుంది. జీవితంలోని పెద్ద సమస్యలలో ఒకటయిన సంబంధం అప్పుడు 
భిన్న అర్ధంలో వుంటుంది. అప్పుడు సంబంధమంటే ఊహారూప మన్నది లేని పేమ 
అనే సౌందర్యము. 'నిన్ను (ప్రేమిస్తున్నాను' అని ఎంత ఎక్కువగా చెప్పినా అక్కడ (పేమ 
లేదు. (ప్రేమంటే పూర్తి భిన్నంగా వుంటుంది. (ప్రేమంటే సుఖం కాదు. కోరికకాదు. 
(ప్రేమనఠ్ఞం చేసుకోవడానికి సుఖాన్నర్ణం చేసుకోవాలి. సుఖంతోపాటు భయము, బాధ 
వుంటాయి. ఒకటి లేకపోతే మరొకటుండదు. 

కాబట్టి అవన్నీ మన సమస్యలు. అవన్నీ ప్రతి మనిషికీ ఉన్న సమస్యలు. సంపన్న 
దేశాలలో నివసిస్తున్న మనిషయినా, అనాగరిక సమాజంలో నివసిస్తున్న మనిషయినా 
బాధపడుతున్నాడు. మనిషి దుఃఖంలో వున్నాడు. మన సమస్య, మన ప్రశ్నే ఏమంటే 
మనసు సంపూర్లంగా మార్చుకోగలదా? దానితో ఏదయితే విప్లవమో, ఆ మానసిక 
విప్రవాన్ని లోతులనుండి తీసుకురాగలదా? ఆ విప్లవం పూర్తిగా భిన్నమయిన సమాజాన్ని, 
భిన్నమైన సంబంధాన్ని, భిన్నమైన జీవిత విధానాన్ని తీసుకురాగలదు. 


ఘీరేమయినా ్రశ్నించాలనుకుంటున్నారా? (ప్రశ్నించడం చాలా కష్టమయిన 
విషయాలలో ఒకటని తెలుసా? అడుగవలసిన ప్రశ్నలు మనకు వెయ్యి వుంటాయి. (ప్రతి 
విషయాన్ని సందేహించాలి. ఏదయినా వినయంగా అంగీకరించకూడదు. మనకు మనమే 
తెలుసుకోవాలి. సత్యాన్ని మనమే చూడాలి. ఇతరులద్యారాగాదు. ఆ సత్యాన్ని 
చూడాలంటే తాను పూర్తి స్వేచ్చతో వుండాలి. సరయిన సమాధానాన్ని తెలుసుకోవడానికి 
సరయిన ప్రశ్న అడగాలి. ఎందుకంటే, మీరడిగిన ప్రశ్న తప్పయితే అందుకునే 


33 


సమాధానమూ తప్పవుతుంది. కాబట్ట సరయిన ప్రశ్చనడగడము చాలా కష్టమయిన 
విషయాలలో ఒకటి. అంటే వక్త మిమ్మల్ని ప్రశ్నించకుండా నిరోధించడం లేదు. మీ 
ప్రశ్నలు ఎంతో గంభీరంగా, లోతుగా వుండాలి. ఎందుకంటె జీవితం (బ్రహ్మాండమైన 
ఎంతో గాంభీర్యంతో ఉంటుంది. అటువంటి ప్రశ్న నడుగుతున్నారంటే అప్పటికే 
తెలుసుకుని ఉంటారు. మీ లోతులలోనికి అప్పటికే వెళ్ళివుంటారు. కాబట్టి 
ప్రజ్ఞాశీలియె తనను తాను తెలుసుకునే మనసు సరిగ్గా ప్రల్నించగలదు. ఆ ప్రశ్నలోనే 
సమాధానమూ వున్నది. దయచేసి నవ్వవద్దు. ఇదెంతో గంభిరమయింది. ఏమి చేయాలో 
చెప్పమంటూ ఎప్పుడూ ఎవరో ఒకరి వంక మిరు చూస్తారు. ఇతరుల వెలుగులో మన 
దీపాన్ని వెలిగించుకోవాలని మనం చూస్తుంటామెప్తుడూ. మనకు మనం ఎప్పటికీ 
వెలుగు అవము. మనకు మనం వెలుగు కావాలంటే మన సాంప్రదాయాన్నుండి అధికార 
మంతటి నుండి, అందులో వక్తనుండి గూడా స్వేచ్చనొందాలి. అప్పుడు మన మనసులు 
చూడగలవు. పరిశీలించగలవు. వేర్ఫుకోగలవు. నేర్చుకోవడం చాలా కష్టమయిన వాటిలో 
ఒకటి. కాబట్టి ప్రశ్నించడం కొంత సులభము. సరయిన (ప్రశ్ళనడిగి సరయిన సమాధానాన్ని 
పొందడం పూర్తిగా భిన్నమయి వుంటుంది. సరే, యిప్పుడున్న ప్రశ్నేమిటి? (నవ్వులు) 

ప్రా: నేనొక ప్రశ్నను తయారుచేసుకుని రాత్రి ఇక్కడకు వచ్చాను. మిరు 
మాట్లాడుతున్నప్పుడు దానిని వదిలేశాను. ఎందుకంటే మీరు చూపుతున్న వాటిని నేను 
చూడనారంభించినందువలన. గాంధీగారిగురించి ప్రశ్నించాలని, మి అభిప్రాయమడగాలని 
అనుకున్నాను. ఇప్పుడు నాకు మరొక (ప్రశ్న వున్నది. 

కృ: ఏమిటండీ? 

ప్రా: వింటున్నవారికి కొందరికి యిది కష్టమనిపించవచ్చు. 

కృ: మీరు అనుకున్నదేదయినా అడగవచ్చనండిీ. 


ప్రా: పరికరం సరిగా పనిచేయక వెనుక కూర్చున్నవారు వినలేకపోతుంటి ఆ 
పరిస్థితుల్ల్‌ మీవంటి అనుభవశీలి ఏమి చేస్తాడా అనిపిస్తున్నది. మీకు స్వల్పంగా 
భయమనిపించిందేమోనని నాకాశ్చర్యమవుతున్నది. 

కృ: పెద్దగా విన్సింపజేసివి సరిగా పనిచేయనప్పుడు నేను భయపడ్డానేమోనని 
ప్రశ్నిస్తున్నారు. నేనెందుకు భయపడడము? అది యం(త్రాంగంలోనున్న పొరపాటు. నా 
గురించి నేనెందుకు మధన పడడం? అక్కడ భయపడలేదే అని భయపడుతున్నాను. 
(నవ్వులు) చూడండి. గౌరవనీయులు గాంధీగారి గురించి లేదా 'ఒక ఎక్స్‌, 'ఒక వై, 
'ఒక జెడ్‌” గురించి మీ అభి[ప్రాయమేమిటని అడిగారు. కేవలం మూర్చులు మాత్రమే 
మరొకరిగురించి అభిప్రాయాలనేర్పరచుకుంటారు. మరొకరిగురించి అభిప్రాయాన్నెందుకు 
ఎర్పరచుకోవాలి? ఇదెంతో కాలాన్ని, శక్తిని వృధా చేస్తుంది. తన మెదడును, మనసును, 
అభిప్రాయాలతో, తీర్పులతో, నిర్ణయాలతో నింపడమెందుకు? అవి స్పష్టతను 
నిరోధిస్తాయి. మనమొక నిర్ణయంతో పరిశీలిస్తే స్పష్టత కొరవడుతుంది. 


34 


ప్రా: మన మనసు నిర్మలంగా వుంటుంది. (ప్రత్యక్షంగా (గ్రహిస్తున్నపుడు ఏ 
ఆలోచనలతోనూ మునిగిపోదు. తన అంతరంగంలో జరుగుతున్నదేమిటో, భయ 
పడుతున్నదోలేదో, అతడు చేస్తున్నదేమిటో, అతడిలో జరుగుతున్నదేమిటో ఆలోచిస్తూ 
ఉండకుండా మనసు అనుభూతి చెందుతుంది. 


కృ: నేను సరిగా (గ్రహించి వుంటే, ప్రశ్లేమంటే 'మనసంటే ఏమిటి?” అర్థం చేసుకునే 
యీ మనసంటే ఎమిటి? అర్థం చేసుకుంటున్నది ఆలోచనేనా? సరే, యిదే నా ప్రశ్న. 
(పొ: అవును. 


కృ: దీనిని గురించి తరచి చూసి తెలుసుకుందాము. అప్పుడు (గ్రహిస్తారు. ఒక 
దానిని తాను అర్థం చేసుకున్నానని చెప్తే “నేనర్ధం చేసుకున్నాను” అని చెప్తున్న ఆ మనసు 
ఏ స్లితిలో వున్నది? అర్హం చేసుకోవడమనే మాటనే రెండు వేర్వేరు అర్థాలతో వాడవచ్చు. 
మిరు చెప్తున్న మాటలు నాకర్ణమవడము అంటే మాటలు వింటూ వాటి అర్థాన్ని 
(గహించడము. ఎందుకంటే మీరూ, నేనూ యిరువురమూ ఇంగ్లీషులో మాట్లాడు 
కుంటున్నాము. అర్హమున్న కొన్ని పదాలను వాడతాము. ఆ మాటలను అర్థం 
చేసుకుంటున్నాము అంటాము. యదార్హంగా అర్థం చేసుకోవడం జరిగితే అదే (క్రియ. 
అందులో అనుభూతీ వుంటుంది. అవధానతా వుంటుంది. నాకది స్పష్టంగా అర్హ 
మయిందన్నప్పుడు అందులో మొత్తం యిమిడి వున్నది 'నా కర్టమయింది అని చెప్తున్న . 
మనసు ఏ స్థితిలో వున్నది? 

ప్రా: సంపూర్తమయిన ఎరుక. 


కృ: అందులో నికిప్పుడు మరికొంత వెళదామండి! మనసొక నిర్ణయాన్ని చేస్తూ 
ఉండనప్పుడు, ఒక అభిప్రాయంతో ఉండనప్పుడు, సావధానంగా వింటున్నప్పుడు ఎరుక 
ఉండదా? అర్హం చేసుకోవడం జరుగదా? అప్పుడు 'నాకర్ణమయింది' అనదా? 'నేను 
అర్హం చేసుకున్నాను అంటున్నప్పుడు దానితో తక్షణమే (క్రియ జరుగుతున్నపుడు 
ఆ మనసు ఏ స్పితిలో ఉన్నట్లు - అని మనమడుగుతున్నాము. ఆ మానసిక స్థితి తప్పక 
వరౌన స్టితే, అందులో ఏ అభిప్రాయమూ లేదు. మౌనంలో ఒక తీరు లేదు. ఒక 
అంచనా లేదు. అది యదార్ధంగా మౌనంలోనుండి వింటున్నది. మనమప్పుడే ఎందులో 
ఆలోచన ఎంత మాత్రమూ లేదో దానిని అప్పుడు అర్ధం చేసుకుంటాము. ఆలోచనంటే 
ఏమిటో అన్నదానిలోనికి మొత్తం ఆలోచనా ్రక్రియలోకి మనం వెళ్ళబోవడం లేదు. 
అందుకు చాలా సమయమవసరము. సందర్శమిది గాదు. అర్థం చేసుకోవడాన్ని గురించి 
మనం మాట్లాడినప్పుడు మనసుతో అంటే మీ హృదయంతో ఏ నాడులతో మీ చెవులతో 
పూర్తిగా విన్నప్పుడు. సంపూర్ణ అవధానతను దానికిచ్చినప్పుడు అవగాహన తప్పక 
కలుగుతుంది. మీ పూర్తి అవధానతనుంచినపుడు అక్కడుండే సంపూర్ణ మౌనాన్ని 
మీరెప్పుడయినా గుర్తించారేమో నాకు తెలియదు. ఆ సావధానతలో ఏ హద్దులూ లేవు. 
ఎరుక లేదా అవధానతలో వున్నాను అనే కేంద్రమూ లెదు. ఆ సావధానత, ఆ మౌనము 
ఒక ధ్యాన సతి. ఆ పదానికి అర్థమేమిటి, ఆ స్టితిలొనికెలా వస్తాము అన్నదానిలోనికి 


35 


మనమిప్పుడు వెళ్ళలేము. రాబోయే పాయంకాలాలలో మనకు. సమయముంటే అందులోకి 
వెళదాము. 


కనుక ఎప్పుడు మీరు పూర్తిగా, మౌనంతో మరొకరిని వింటున్నారో అప్పుడు కేవలం 
మాటలనే వినరు. అందించబడుతున్నదాని అనుభూతితో అందులో ఒక్క భాగాన్ని 
కాక ఆ మొత్తాన్ని ఎంటారు. 

ప్రా: మీరు చెప్పిన దానిలో కొన్ని తీవ్రమైన వైరుధ్యాలను నేను కనుగొన్నాను. 
మొదటగా ‘కేవలం మూర్చులే వారి అభిప్రాయాలను చెప్పారు, అది బుద్దిహనత' అని 
మిరు చెప్పారు. 


కృ: గౌరవనీయులంటున్నారు, నేను చెప్పినదానికి విరుద్దంగా నా అభిప్రాయాలను 
వెలిబుచ్చుతున్నానని, అంచనాలు వేస్తున్నానని. నేను ఒక అభిప్రాయాన్ని, ఒక నిర్ణయాన్ని 
ఒక తీర్పును యిచ్చానా? 'యదార్జాలను చూడ'మని మాత్రమె నేను చెప్పింది. ఈ 
యదార్హము మీది గాదు, నాది గాదు. మనిషి హింసాత్మకుడు అన్నది యదార్ధం. అదొక 
అభిప్రాయం గాదు. అదొక యదార్హము. మనిషాక భయపడుతున్న జంతువు. అదొక 
యదార్హము. మనిషి ఈర్యాపరుడు. సంఘర్షణలో జీవిస్తాడు. అతడి జీవితం ఒక 
యుద్దరంగం - యిత్యాదివి. ఇవి నా అభిప్రాయాలు గావు. నా తీర్పులు గావు. 
మనందరిలో జరుగుతున్నదేదో అదే యిది. మీరెలా దానిని తర్జుమా చేస్తారో, వాటితో 
ఎమిచేస్తారో, వాటికి కొన్ని పాక్షికవిధానాలను, నిర్ణయాలను అంటగడతారో, 
అభిప్రాయాలివ్వడ మంటే అవి. అయితే మనకున్న (శ్రద్ద కేవలం యథార్జాల పట్టనే. 


ప్రా: నేనిక్కడడుగవలసిన ప్రశ్న ఒకటున్నది. నేర్చుకోవడానికి పునాది ఏమిటన్న 
దానికి మిరు చెప్తున్నది కష్టంగా వున్నది. మీరొక (ప్రత్యేకమైన కష్టమైన పనిలో 
నిమగ్నులయినట్టు మిరు కనుగొంటారు. ఆ పని చేయాలన్న సంకల్పాన్ని, నమ్మకాన్ని 
వదిలివేస్తే ఆ పనికి ఆధారమేముంటుంది? మీరెలా కొనసాగిస్తారు? 


కృ: నాకర్థమయినదనుకుంటాను. నేర్చుకోవడమంటే ఏమిటి? నేర్ఫుకోవడమనేది 
క్రియకు భిన్నంగా వుంటుందా? అని అడుగుతున్నారు. అంతేనా? 


ఫ్రా: కాదు. ప్రశ్న ఏమిటంటే - మీరెందుకు జీవితాన్నో మరణాన్నో ఎన్నుకుంటారు? 
ఈ కార్యక్రమంలొనే మీరుంటే అది జీవన్మరణ విషయమవుతుంది. మీరు జీవిస్తూ 


ఉండడానికి అనుమతించే పనిని చేయడానికి కావలసిన శక్తికి మూలమయినదాన్ని మీలో 
ఎక్కడ కనుగొంటారు? 


కృ: నాకర్టమయింది. శక్తనెక్కడ కనుగొంటారు? దానిని మరొక విధంగా 
పెడుతున్నాను. సవ్యంగా జీవించడానికి శక్తిని మీరెక్కడ కనుగొంటారు? సరేనా? 


ప్రా: అవును. మిరొక విషయాన్ని సంకల్పించరు. విభజన లేని నేనుతో మీరాపని 
వెస్తే దానికై అదే వస్తుంది. 


36 


కృ: అదె సరయినది. 
ప్రొ: (విన్సించలేదు) 


కృ: నాకర్ణమయిందండీ! అది అంతే. సంకల్పం లేకుండా, వైరుధ్యం లేకుండా, 
వ్యతిరిక్తములు లేకుండా మరెలా జీవిస్తారు? అంతేనా? అసలు ఘర్షణే లేకుండా, అదే 
సమయంలో (క్రియ జరుపుతూ మీరెలా జీవిస్తారు? 


ప్రొ: అవును. కావాలంటే మిరు మరణాన్ని ఎంపిక చేసుకోగలరు. 


క: మీరు మరణాన్ని ఎంపిక చేసుకోలేరు. మీరు జీవించాలి, కాని.... 
(ప్రొ: ఎలాగన్నదే ప్రశ్న. 


కః ఆగండీ! వైరుధ్యాలు లేకుండా, చురుకుదనంతో, నిరంతరం నేను నేర్చుకునే 
స్థితిలో వుండటానికి ఏ పద్దతి, ఏ విధానం సహాయపడుతుంది అని అడుగుతున్నారు. 
అదే నా (ప్రశ్న, 

అన్నింటికంటే ముందుగా నేర్ఫుకోవడమంటే మనమేమనుకుంటున్నాము? నను 
ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలేదు. యదార్థాన్ని చూస్తున్నాను. నేర్చుకోవడమంటే 
జ్ఞానాన్ని (ప్రోగుచేసుకునే ప్రక్రియా? ఆ జ్ఞానాన్నుండి నేను క్రియ చేసాను. అనుభవాలను, 
జ్ఞాపకాలను నేను దాచి పెట్టుకున్నాను. అందులోనుండి నేను చేసాను. లేదా 
నేర్ఫుకోవడమంటే (ప్రోగుచేసుకోవడములోని ఒక నిరంతర ప్రక్రియ? దానితో నేర్చు 
కోవడమే చేయడమా? నెమ్మదిగా సాగండి. మనం అందులోనికి వెళదాము. ముందుగా 
నేను నేర్చుకుంటాను. తర్వాత నేను నేర్చుకున్నదాని (ప్రకారం చేస్తాను. అనిగాదు 
నేర్చుకోవడమే పని చేయడము. నేర్చుకోవడము. పనిచేయడానికి భిన్నంగా వుండదు. 
భయం విషయంలో తానేమి చేయాలన్న దానిగురించి ఎలా జీవించాలన్న దాని గురించి 
నేర్చుకోబోతున్నాడు. ఎలా జీవించాలో చెప్పే విధానం మీకుంటే “ ఈ విధంగా జీవించు” 
అని చెప్పే పద్దతి ఉంటే అప్పుడు ఎవరో నిర్దారించిన ఆ పద్ధతికి మీరు కట్టుబడి 
వుంటారు. కనుక మీరు నేర్ఫుకోవడము లేదు. ఒక నమూనాకు కట్టుబడి, దాని ప్రకారం 
చేస్తున్నారు. అదసలు పనేగాదు. కేవలం అనుకరించడము, పద్దతులు, విధానాలు ఏమి 
చేస్తాయో మీరు నేర్చుకున్నప్పుడు పద్దతులను, విధానాలను ఆవలపెడతారు. 
అప్పుడు మీరు చేస్తున్న దానినే నేర్చుకుంటారు. జీవితాన్నిగురించి నేర్చుకోవడమే 
జీవించడమన్న చర్య. సరెనా? దీనిని స్పష్టం చేశానా? జీవించడము, నేర్ఫుకోవడము, 
పనిచేయడము యీ మూడూ వేర్వేరు కాదు. అవి విభబించలేనివి. 


ప్రాః తనను తాను విశ్లేషించుకోవడమే అవరోధమవుతుందన్న అంశాన్ని నేను 
గ్రహింపలేకపోతున్నాను. అది కొంచెం కష్టం. 


కృ: గంటన్నర తర్వాత ఏకు అలసటగా లేదా? 
ప్రా: నేనలా అనుకోవడం లేదు. 


3/ 


కృ: ఎ మాత్రము లేదా? ఎందుకు లేదు(నవ్వులు) ఒక్క నిముషం ఉండండి. 
ఎందుకు లేదు? మీరు సావధానంగా వింటూ వుండివుంటే, అలిసిపోయి వుంటారు. 
అవలేదా మీరు? నేను మిమ్మల్ని విమర్శించడం లేదు. 


(ప్రా: నేనలా అనుకోవడం లేదు. 


కృ: సరే, వక్త పనిచేస్తున్నాడు. మీరూ అతనితోపాటు ఉండాలంటే మీరూ చేయాలి. 
అతడు మాట్లాడుతాడు. మిరు వింటారు అని గాదు. ఈ ప్రయాణం యిరువురమూ 
కలిసి చేస్తున్నాము. మన గురించి, (ప్రపంచాన్ని గురించి, ప్రపంచంలో నున్న 
సంబంధాలేమవుతున్నాయనే దానిగురించి నేర్చుకుంటున్నాము. ఇదంతా 
నేర్చుకోవడంకోసం, రోజంతా పనిచేసిన మీదట, యిక్కడ కూర్చున్నప్పుడు మీరు 
అలసిపోతారని తెలుసు. మీరు అలసిపోయుంటారు. అయినా ఫరవాలేదు. ఈ ప్రశ్నలోనికి 
నేను వెళతాను. తర్యాత ఆపివేద్దాము. 


విశ్లేషణ ప్రక్రియలో చాలా విషయాలు యిమిడి వున్నాయని వక్త చెప్పాడు. వీటిలో 
ఒకటి కాలం. 'మ్లోషంచడ'మంటే ఒక రోజు తర్వాత మరొక రోజు పోషిస్తూ వెచ్చించడము. 
రెండవది - విశ్లేషకుడు చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. లేకుంటే అతడు పొరపాటు చేస్తాడు. 
సరిగా విశ్రషంచడంకొసం ప్రతికూల ధోరణినుండి, నిర్ణయాలనుండి, భయాన్నుండి 
స్వచ్చనాందాలి. ఈ (ప్రక్రియలో ఏదయినా వక్రీకరిస్తే ఆ విశ్లేషణ మరికొన్ని పరిమితులను 
కల్పిస్తుంది. విశ్లేషకుడు విశ్తేషంపబడుతున్న విషయానికి భిన్నంగా లేడని మనం 
వివరించుకున్నాము. మిరిదంతా అర్థం చేసుకున్నప్పుడు, దీనిలో కొంత భాగాన్ని గాక 
అంతా అర్హం చేసుకున్నప్పుడు కాలం, విశ్లేషణా ప్రక్రియ, నిర్ణయాలు, ముగింపులు 
ఏటిలో స్పష్టమయిన విశ్లేషణలతో మరింత ముందుకు సాగకుండా మిమ్మల్ని ఏవి 
అవరోధిస్తున్నాయో అర్థం చేసుకున్నప్పుడు, విశ్లేషకుడే విశ్లేషింపబడే దని 
చూసినప్పుడు-టనిని మొత్తంగా చూసినప్పుడు మీరెప్పటికీ ఒక్కమారుగూడ 
విశ్తేషించరు. విశ్లేషించనప్పుడు విషయాలను మీరు స్పష్టంగా చూస్తారు. ఎందుకంటే, 
సమస్య తీవ్రమయినది, అత్యవసరమయినది. ఇదెలా వున్నదంటే అహింసా 
సిద్దాంతమున్న ఒక మనిషి తాను అవాంనాపరుడెలాగావాలన్న దానిపైన అ(శ్రద్ద 
చూపుతాడుగాని, ఇప్పుడున్న హంసనుండి ఎలా స్వేచ్చనొందాలన్న దానిపై (శ్రద్ద చూపడు. 
హింస నుండి మనకి యిప్పుడే స్వేచ్చగావాలి. రేపుగాదు. ఒక మోజుగా మారిన విశ్లేషణా 
ప్రక్రియ మొత్తాన్ని తాను పరిశీలిస్తుంటే అందులో యిమిడి వున్నవాటిని చూస్తుంటే 
కేవలం మాటలలోనేగాక లోతుగా చూస్తుంటే దాన్ని వదులుకుంటారు. మీరు 
అసత్యమయినదానిని కాదన్నప్పుడు మీకు చూసే స్వచ్చ లభిస్తుంది. సత్యాన్నప్పుడు 
చూస్తారు. అయితే ముందుగా మీరు అసత్యాన్ని కాదనాలి. 


2 


ప్రపంచంలో అంతరంగ, బాహ్యరంగాలు రెండింటిలోనూ ఉన్న అస్తవ్యస్థతను, 
అప(క్రమాన్ని పట్టంచుకుంటూ ఈ దైన్యాన్సి, ఆకలిని, యుదాని, డదేఖషాని, 
ఇ అట్టు మొ ఫ్ర Sas 


38 


మూఢతను చూస్తూ తానేం చేయాలి - అని మనలో చాలామంది అడుగుతుంటారు. 
ఈ గందరగోళాన్ని ఎదుర్కొంటున్న ఒక మనిషిగా తానేమి చేయాలి. మీరేమి చేయాలి? 
ఈ ప్రశ్న వేసినప్పుడు ఏదో ఒక రాజకీయ, సామాజిక కార్యక్రమానికి మనలను అంకితం 
చేసుకోవాలనో, మతపరమయిన ఒక విధానాన్ని వెతికి తెలుసుకోవాలనో అనుకుంటాము. 
ప్రపంచ వ్యాప్తంగా వున్న అంకితం చేసుకొవాలన్న ఈ కోరిక చాలా ముఖ్యమైనది. తానొక 
కార్యకర్త కావచ్చు. లేదా ఈ సామాజిక గందరగోళాన్నుండి దూరంగా వెళ్ళి మానసిక 
కల్పనను ఒక దానిని అనుసరిస్తుండవచ్చు. అంకితం చేసుకోకుండా ఉండడము ఎంతో 
ముఖ్యమయిందని, బీవిత స్వరూప స్వభావమంతటితో సంపూర్ణంగా కలిసివుండాలని 
అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే ఒక్కభాగానికే అంకిత 
చేసుకుంటారు గాబట్టి ఆ ఒక్క భాగము ముఖ్యమయి విభజనను సృష్టిస్తుంది. జీవిత 
సమస్య మొత్తంతో తానెప్పుడూ పూర్తిగా సంపూర్ణంగా కలిసి వుంటాడో అప్పుడు 
క్రియ పూర్తి భిన్నంగా జరుగుతుంది. అప్పుడు (కయ అంతరంగంలోనేగాక 
బాహ్యంగా కూడా జరుగుతుంది. ఈ (క్రియ మొత్తం జీవిత సమస్యతో సంబంధంలో 
వుంటుంది. కలిసి వుండడమంటే మనిషి మనసు (ప్రతిసమస్యతోనూ, (ప్రతి 
ఆలోచనతోనూ, అనుభూతితోనూ పూర్తి సంబంధంతో ఉండడము. అంత సంపూర్ణంగా 
తాను జీవితంలో కలిసిపోయి వున్నప్పుడు, ఏ ఒక్క (ప్రత్యేక భాగానికి, ఏ ఒక్క అంశానికి 
అంకితమవనప్పుడు ఒక మనిషిగా నిజానికి తానేమి చేయగలడో చూడాలి. 


మనలో చాలామందికి (క్రియ ఒక సిద్దాంతాన్నుండి ఉత్పత్తి అవుతుంది. మనం 
చేయవలసినదేమిటన్న దాని గురించి ముందుగా ఒక భావముంటుంది. ఆ భావము 
ఒక సిద్దాంతము గావచ్చు, ఒక భావనా గావచ్చు, ఒక సూత్రమూ గావచ్చు. 
చేయవలసినదేమిటో సూత్రీకరించుకున్న తర్వాత ఆ సిద్దాంతం (ప్రకారం చేస్తాము. 
కాబట్టి అక్కడెపుడూ ఒక విభజన వుంటుంది. దానితో (క్రియకు, ఆ (క్రియ ఎలా 
వుండాలని సూత్రీకరించారో దానికి మధ్య ఘర్షణ వుంటుంది. తన బీవితం చాలావరకు 
ఘర్షణల, పోరాటాల పరంపర గనుక దూరంగా ఎక్కడో ఆ (శ్రమలలో ఉండకుండా 
ఈ (ప్రపంచంతో తాను పూర్తిగా కలిసిపోయి జీవించగలడా అని తప్పక అడుగుతాడు. 


ఇది మరొక (ప్రశ్నను తప్పకుండా లేవనెత్తుతుంది. అదేమంటే - సంబంధమంటే 
ఏమిటి? అని. ఎందుకంటే, మన ముండేది అందులోనే. మనిషికి మరొక మనిషితో 
వుండే సంబంధమే జీవితం మొత్తం. సంబంధమనేదే అక్కడ లేనప్పుడు పూర్తిగా ఒంటరిగా 
తాను జీవిస్తుంటే జీవితం వుండదు. సంబంధంలోని చలనమే జీవితం. ఆ సంబంధాన్ని 
అర్హం చేసుకోవడము, సంబంధంలోని ఘర్షణనంతం చేయడమే మన సమస్య మొత్తం. 
తనలోనేగాక బాహ్యంగా కూడా మనిషి ప్రశాంతంగా బీవిసాడో లేదో చూడడమిది. 
ఎందుకంటే, అప్పుడు (ప్రవర్తనలో ధార్మికత వుంటుంది. మనకు కావలసింది (ప్రవర్తన. 
అదే (క్రియ. అనంతమయిన ఈ జీవిత సమస్యను, అందులోని గందరగోళాన్ని, 
యదార్జాలను, ద్వేషాన్ని, వేదన బాధలను ఒక వ్యక్తి ఒక మనిష ఎలా ఎదుర్కోగలడు? 
అని మీరడుగవచ్చు. ఒక మార్పును, ఒక విప్లవాన్ని, ఒక మౌలిక స్థితిన, ఒక వినూత్న 


39 


రీతిలో చూడడాన్ని, జీవించడాన్ని ఒక మనిషెలా తిసుకురాగలడన్న ప్రశ్నే తప్పు 
అనుకుంటున్నాను. ఈ గందరగోళాన్ని అప(క్రమం మొత్తాన్ని ప్రభావితం చేయడానికి 
నేనేమి చేయగలను? “ఈ అపక్రమాన్ని ఎదుర్కొంటూ నేనేమి చేయగలను?” అని 
ప్రశ్నించేటప్పటికే దానికి మీరు సమాధానం చెప్పినట్టు మరేమీ చేయలేరు. కనుక ఆ 
ప్రశ్నే తప్పు. మీరెదుర్కుంటున్న ఈ అంతులేని దైన్యాన్ని మీరేమి చేయగలరనిగాక, 
పూర్తిగా భిన్నమయిన జీవితాన్ని మీరెలా జీవించగలరన్నదానిపైన మీకు (శ్రద్దవుంటే 
మనిషితో మొత్తం సమాజంతో, (ప్రపంచంతో మీకుండే సంబంధం ఒక మార్పుకు 
లోనవుతుంది. ఎందుకంటే, మనుషులమయిన మీరు, నేను, మనమే మొత్తం 
ప్రపంచమంటే. నేనేమి ఆలంకారికంగా చెప్పడం లేదీమాట. అది యదార్హం. నేను, 
మిరే మొత్తం (ప్రపంచం. తానేమి ఆలోచిస్తాడు, అనుభూతి చెందుతాడు? తన వేదన, 
బాధ, అత్యాశ , అసూయ, అసాధారణమైన గందరగోళంలో తానుండడం - అదీ 
ప్రపంచం. ప్రపంచంలో ఒక మార్పు కావాలి. సమూలమయిన మార్పు కావాలి. 
తానిప్పుడు నివసిస్తున్నవిధంగా - ఒక కృత్రిమ జీవితాన్ని, లోతులేని పైపై జీవితాన్ని, 
జరుగుతున్న దాన్ని దుర్భరమైన రోజువారీ జీవితాన్నీ తాను ఈడవలేడు. మనుషుల 
మయిన మిరు, నేను పూర్తిగా మారగలము. అప్పుడు మనమేమి చేసినా ధర్మంగా 
ఉంటుంది. అప్పుడు మనలో ఎటువంటి ఘర్షణను తీసుకురాము. బాహ్యంగానూ, 
ఘర్షణ వుండదు. కనుక అది సమస్య. ఈ సాయంకాలం వక్త మీతో మాట్లాడాలను 
కుంటున్నదది. మనమనుకున్నట్లుగా 'తానెలా జీవిస్తాడు, నిత్యజీవితంలో తానేం చేస్తాడు 
- చాలా క్లీష్టమయిన క్షణాలలో గాదు - వాస్తవంగా (ప్రతిరోజూ తానేమి చేసాడు” - 
అన్నవి ఎంతో ముఖ్యము. సంబంధ బాంధవ్యమే జీవితం. ఈ సంబంధ మొక నిరంతర 
చలనము. ఒక నిరంతరమైన (ప్రవాహము. 


కాబట్ట మన ప్రశ్నేమిటంటే - నేనో లేదా మీరో సమూలంగా మార్పు చెందేదెలా? 
రెపటి ఉదయం మీరు మేలుకున్నపుడు పూర్తిగా భిన్నమయిన మనిషయి, 
ఉత్పన్నమవుతున్న ఏ సమస్యనయినా ఒక బరువును మోస్తున్నట్లు మోసుకుపోకుండా 
అప్పటికప్పుడే పరిష్కరిస్తుంతటే మీ హృదయంలో గొప్ప ప్రేమ ఉంటుంది. కొండల 
సౌందర్యాన్ని, నీటిపై కాంతిని చూస్తారు. ఈ మార్పు తీసుకురావడం కోసం తప్పక 
తనను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సైద్ధాంతికంగా గాక నిజంగా మీరేమిటి? అన్న 
స్వీయ జ్ఞానం అన్నింటికంటే ముఖ్యమయినది. 


ఈ సమస్యలన్నింటిని తాను ఎదుర్కొన్నపుడు ఎంతగా కదిలిపోతాడో మీకు 
తెలుసు. అది మాటలతో, వర్ణనలతో చెప్పలేము. ఎందుకంటే, మాట విషయంగాదు. 
వర్తన వర్షింపబడేదిగాదు. తనను తాను యదార్ధంగా పరిశీలిస్తున్నప్తుడు నిరాశతో, 
వికృతంగా, దైన్యస్థితిలో వున్నట్లు భావించడంతో నస్సృహకయినా లోనవుతాడు లేదా 
ఎటువంటి నిర్ణయమూలేకుండానయినా చూస్తాడు. ఎటువంటి నిర్ణయము చేయకుండా 
తనను తాను చూడడం అతి ముఖ్యమయిన దెందుకంటే మిము ల్లి మిరు తెలుసుకునే 
మార్గం అదొక్కటే గనుక, తనను తాను నిర్దిష్టంగా పరిశలించుకోవడంలో ఆర్థిక ఒత్తిళ్ళతో 


40 


నివసిస్తున్న సంస్కృతితో, వాతావరణంతో, తింటున్న ఆహారంతో, మత సంస్థలు లేక 
కమ్యూనిస్టులు చేసె ప్రచారంతో తానెంత భయంకరంగా నిబద్దుడయినది (గ్రహిస్తాడు. 
అది స్వార్థపరత్వమో లేదా వ్యక్తిని ఎకాకిని చేసే ప్రక్రియో లేదా మానవాళి మొత్తాన్నుండీ, 
మరొక మనిషినుండి విడగొట్టి ప్రక్రియోకాదు. ఈ నిబద్దత పైపైన జరిగినదికాదు. 
ఎంతో లోతుల్స్‌కి వెళ్ళింది. కాబట్టి దీనినుండి స్వేచ్చనొందగలడా అని తానడుగుతాడు. 
ఎందుకంటే, ఎటినుండి విముక్తి పొందలేనప్పుడు తానొక బానిస. అప్పుడు ఎడతెగని 
ఘర్షణ. యుద్దం అనే జీవితవిధానాన్నే ఆమోదించి అందులోనే జీవిస్తుంటాడు. 


వక్త చెప్తున్నది మిరు వింటున్నారనుకుంటాను. వక్త మాటలను వినడం మాత్రమేగాక 
ఒక అద్దంలో మిమ్మల్ని పరిశిలించుకుంటున్నట్లు ఆ మాటలను ఉపయోగించుకుంటూ 
వింటున్నారని ఆశిస్తాను. అప్పుడు వక్తకు ముకుమధ్య విషయ (ప్రసారం పూర్తిభిన్నంగా 
వుంటుంది. అప్పుడు ఊహలతో లేదా అభిప్రాయాలతో, నిర్ణయాలతోగాక వాస్తవాలతో 
వ్యవహరిస్తారు. అప్పుడు నిబద్దత లేకుండా మనసెలా పూర్తిగా మారగలదోనన్న ఈ 
సమస్యపట్ల మనం (శ్రద్ద వహిస్తాము. మనమనుకున్నట్లు తన సంబంధాలపట్ల ఎరుక 
ఉన్నప్పుడే తనను అర్థం చేసుకోవడం సాధ్యపడుతుంది. తనను తాను సంబంధాలలో 
మాత్రమే పరిశీలించుకోగలడు. అక్కడ |ప్రతిస్సందనల నిబద్దతలన్ని వెల్లడవుతాయి. 
కనుక తన సంబంధాలలో తనయదార్దస్థితిని తెలుసుకుంటాడు. తనను పరిశీలించు 
కుంటున్నప్పుడు భయమనే యీ తీవ్ర సమస్య గురించి తెలుసుకుంటాడు. 


ఒక నిశ్చయంతో, భద్రతతో, సురక్షితంగా ఉండాలని మనసెషుడూ కోరుకోవటం 
తాను చూస్తాడు. సురక్షితంగా భ(ద్రతాభావంతో ఉండే మనసు బూర్జువా మనసు, 
దుర్భరమైన మనసు. అయినా మనమంతా పూర్తిగా సురక్షితంగా ఉండడాన్నే కావాలను 
కుంటున్నది. అటువంటి మానసిక భ(ద్రతలేదు. బాహ్యంగా ఏమి జరుగుతున్నదో 
చూడండి. (ప్రతిమనిషి సురక్షితంగా భద్రతా భావంతో ఉండాలను కోవడాన్ని పరిశీలిస్తే 
చాలా ఆసక్తికరంగా వుంటుంది. అయినా మానసిక వినాశనాన్ని తీసుకువచ్చే (పతి ఒక్కటీ 
చేస్తాడు. దీనిని మిరూ చూడగలరు. తమ తమ సర్వాధికార (ప్రభుత్వాలు, వాటికున్న 
సైన్యాలూ, నౌకాదళాలు యిత్యాదివాటన్నింటితో గూడిన జాతీయతలున్నంతవరకూ 
అక్కడ యుద్దముంటుంది. అయినా ప్రత్యేక సిద్దాంతానికీ మతానికి సంబంధించిన 
ఒక (ప్రత్యేక సమూహం, (ప్రత్యేకదేశం మనది అనే ఒక మానసిక నిబద్దతకు మనం 
లోనయి వున్నాము. ఈ (ప్రపంచంలో మతసంస్థలు చేసిన పొరపాట్లు మనిషినెలా 
విభజించింది మీరెపుడయినా పరిశీలించి వుంటారేమో నాకు తెలియదు. మీరు 
కాథలిక్కులు, నేను (ప్రొటెష్టంటును. (ప్రేమ, వాత్సల్యం, దయ అనే యదార్హస్థితికంటే 
ముద్ర మనకు అతి ప్రధానమయిపోయింది. దేశాలు మనను విభజించాయి. జాతీయతలు 
విభజించాయి, ఏది మన నిబద్దతో, భయాన్ని కలిగిస్తుందో ఆ విభజనను మనమే 
పరిశీలించవచ్చు. 


41 


కాబట్టి భయం గురించి ఏమి చేయాలన్న (ప్రశ్చలోనికి మనం వెళ్ళబోతున్నాము. 
ఈ భయాన్ని మనం పరిష్కరించకపోతే మనం చీకటిలో వుంటాము. హింసలో 
జీవిస్తుంటాము. భయం లేనప్పుడు మనిషి కలహశీలిగా వుండడు. ఏ రకమయిన 
భయమూ లేని మనిషి నిజానికి స్వేచ్చగా, ప్రశాంతంగా వుంటాడు. మనుషులుగా మనమి 
సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే సవ్యంగా జీవించడమే సాధ్యమవదు. 
సౌశీల్యత ఎందులో ఉన్నదో ఆ పదాన్నే మీరు తిరస్కరించవచ్చు. ఆ సచ్చిల వర్తనను, 
నడవడిని అర్దం చేసుకోలేకపోతే, భయాన్నుండి పూర్తిగా విముక్తమవకపోతే, అసలు 
కలి అంటూ ఒకటుంటే ఆ సత్యం ఏమిటో ఆనందం అంటే ఏమిటో మన 
మెప్పటికీ తెలుసుకోలేము. భయమున్నప్పుడు తప్పించు కోవడమూ వుంటుంది. తప్పించు 
కోవడమన్నది అర్థరహితము, అపరిపక్సము. కనుక మనకి భయమనే సమస్య ఉన్నది. 
చేతనాస్తాయిలో, అంతశ్చేతనాలుగా పిలువబడుతున్న మనసు లోతులు రెండింటిలోనూ 
ఈ సమస్వనుండి మనసు పూర్తిగా స్వేచ్చనొందగలదా? ఈ రోజు సాయంకాలం మనం 
మాట్లాడబోతున్నది అదే. ఎందుకంటే, భయమనే ఈ ప్రశ్శనర్థం చేసుకోకుండా, 
పరిష్కరించకుండా మనసెప్పుటికి స్వేచ్చగా వుండదు. స్వేచ్చలోనే మీరు అన్వేషించగలరు, 
కనుగొనగలరు. భయాన్నుండి మనసు స్వేచ్చనొందడమన్నది చాలాముఖ్యము, 
అవసరము. కనుక మనమందులోనికి వెళదామా? 


ముందుగా వర్లనే వర్లింపబడినదిగాదు అన్న విషయం దయచేసి మనసులో 
ఉంచుకోండి. వర్లనలో, మాటలలో చిక్కుకుని పోవద్దు. మాట, వర్షన కేవలం భావ 
ప్రసారానికి మార్గాలు. మీరు మాటలకే చిక్కుకుపోతే ఎక్కువ దూరం వెళ్ళలేరు. మాటను 
అర్థం చేసుకోవడమేగాక మాటే వాస్తవ విషయం గాదు అన్నది గూడా గ్రహించాలి. కనుక 
భయమంటే ఏమిటి? నా భయం గాదిది. మనమిరువురమూ కలిసి చాలా క్తిష్టమయిన 
భయమనే సమస్యలోనికి ప్రయాణం చేస్తున్నాము. తాను దానిని అర్థం చేసుకొని దాని 
నుండి స్వేచ్చనాందకపోతే సంబంధమే సాధ్యపడదు. సంబంధం ఘర్షణగా, వేదనగా, 
క్రైశముగా మిగిలిపోతుంది. 


భయమంటే ఏమిటి? గతంగురించి తాను భయపడుతుంటాడు. భయంలో కాలం 
యిమిడివున్నది. తనకు మరణమంటే భయం. అది భవిష్యత్తులోనిది, లేదంటే 
జరిగిపోయిన దానిగురించి భయపడతాడు. తాను అనారోగ్యంగా వున్నప్పటి బాధ గురించి 
భయపడతాడు. దయచేసి దీనిని బాగా (గ్రహించండి. భయం కాలంతో ముడిపడి వున్నది. 
తన కింతకు ముందు కలిగిన బాధ గురించి మళ్ళీ అలాగే జరుగవచ్చేమోనన్న భయం. 
రేపు, భవిష్యత్తులో జరుగబోయే దానిగురించి భయం. లేదా వర్తమానాన్ని గురించిభయం. 
దీనంతటిలోనూ కాలం యిమిడి ఉన్నది. మానసికంగా నిన్న, ఈ రోజు, రేపు అన్నవి 
లేకుంటే భయముండదనే చెప్పవచ్చు. నిన్న జరిగినదేమిటో, ఏదయితే బాధించిందోనన్న 
ఆలోచనలలో తిరిగి రేపేమి జరుగనున్నదో ఆలోచిస్తారు. ఈ భయాన్ని ఆలోచన 
కలిగిస్తుంది. ఆలొచన భయాన్ని పెంచుతుంది. బాధగురించిన ఆలోచన మరణాన్ని 


42 


గురించిన ఆలోచన అసంతృప్తులు, సంతృప్పులగురించిన ఆలోచన, ఏమి గావచ్చు, 
ఏమవాలి మొదలయిన ఆలోచనలు భయాన్ని పెంచుతాయి, ఆలోచన భయాన్ని పుట్టించి, 
భయం కొనసాగడానికి తగిన జీవాన్ని పోస్తుంది. నిన్న మీకు సుఖాన్ని కలిగించినదేది 
అని ఆలో చిస్తూ ఉండడంతో ఆలోచన ఆ సుఖానికి బలబిచ్ళ అందుకు కొంత 
సమయాన్నిస్తుంది. కనుక ఆలోచన భయాన్నేగాక సుఖాన్నికూడా కలుగ జేస్తుంది. దానికి 
బలమిళ్ళ పోపిస్తుంది. మిలో మీరు దీనిని పరిశీలించుకోండి. మీలో వాస్తవంగా జరుగు 
తున్నదేమిటో చూడండి. 


మీకు సుఖానుభవము లేదా వినోదకరంగా ఉన్నది అనదగిన అనుభవం ఉన్నది. 
మీరు దానిగురించి ఆలోచిస్తారు. అది లైంగికానుభవము గావచ్చు మరొకటి గావచ్చు. 
అది మళ్ళీ కావాలనుకుంటారు. ఏదయితే మీకు సుఖమయ క్షణాన్నిచ్చిందో ఆ విషయాన్ని 
గురించి ఆలో చిస్తూ ఆ సుఖం మళ్ళి కావాలని అది కొనసాగాలని కోరుకుంటుంటారు. 
కనుక ఆలోచన భయానికేగాక సుఖానికిగూడ బాధ్యురాలు. ఆలోచన సుఖాన్ని 
తీసుకొస్తుంది. భయాన్ని పోషిస్తుంది అన్న సత్యాన్ని, వాస్తవాన్ని తాను చూస్తాడు. ఆలోచన 
భయాన్ని, సుఖాన్ని రెండింటినీ పెంచుతుంది. ఈ రెండూ వేరుగావు. సుఖంకోసం 
ఎక్కడ ఆరాటముంటుందో అక్కడ భయంగూడా వుంటుంది. ఈ రెండింటినీ 
కాదనలేము. ఎందుకంటే, ఆ రెండూ పుట్టింది ఆలోచన నుండే. 


దయచేసి నేను దెనినిగురించి మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించడం లేదన్నది 
మనసులో ఉంచుకోండి. ప్రచారమూ చేయడం లేదు. వద్దు బాబూ వద్దు! ఎందుకంటే 
ప్రచారంచేయడమంటే అబద్దమాడటం. ఎవరయినా మీకు నచ్చచెప్పాలని ప్రయత్నిస్తుంటే 
అంగీకరించవద్దు. నచ్చచెప్పడం అంటె అభిప్రాయాలను, నిర్ణయాలను తెలియజేయడం 
కంటే గంభీరమయిన ఒక విషయాన్ని మనం చూస్తున్నాము, వాస్తవాలను, యదార్జాలను 
చూస్తున్నాము. మిరు పరిశీలించే వాస్తవాలకు అభిప్రాయాల అవసరంలేదు. యదార్హ 
మేమిటో మికు చెప్పవలసిన పనిలేదు. మీకు చూసే శక్తి ఉన్నట్టయితే అది అక్కడే వున్నది. 


కనుక భయాన్ని, సుఖాన్నిగూడా ఆలోచన పెంచి పోషిస్తుండడము తాను చూస్తాడు. 
మనం సుఖం కొనసాగాలనుకుంటాము. మనకు చాలా చాలా సుఖం కావాలి. ఏది 
భగవంతుడో ఆ శాశ్యతస్థితి స్వర్గంలో ఉన్నదేమో కనుగొనడం మనిషికుండే చిట్టచివరి 
సుఖం. అతనికి భగవంతుడు ఉన్నతమయిన ఒక సుఖం. ఏది నిజానికి అవినితో 
ఆ సాంఘికనితిని మొత్తాన్ని మీరు పరిశీలించినట్లయితే అది సుఖం మీద భయం 
మీద బహుమతి దండనలమీద ఆధారపడి వుంటుంది. 

తాను వర్షననో, మాటనోగాక యధార్హ సత్యాన్ని చూస్తున్నప్పుడు, వర్ణింపబడిన 
దానిని, ఆలోచన దీనినెలా తీసుకు వచ్చినదన్న యదార్ధస్టితిని చూస్తున్నప్పుడు ఆలోచన 
అంతమవడము సాధ్యపడుతుందా? ఈ (ప్రశ్న కొంత వెర్రిగా తోచవచ్చు. కాని కాదు. 
నిన్న మీరు సూర్యాస్తమయాన్ని చూశారు. సాయంకాలపు సూర్యకాంతులతో కొండలు 
అసాధారణంగా వెలుగుతున్నాయి, అక్కడి వైభవము, అందము మీకు గొప్ప 
ఆనందాన్నిచ్చింది. దానిని తాను సంపూర్ణంగా ఆనందించడంతో అది ముగియడము, 


43 


దానితో రేపటికి ఆ అనుభవాన్ని ఆలోచన మోసుకెళ్ళకుండా ఉండడము జరుగుతుందా? 
.భయమనేదుంటే తాను భయాన్ని ఎదుర్కొనగలడా? మొత్తం ఆలోచన యొక్క స్వరూప 
స్వభావాలను మీరు అర్థం చేసుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. కనుక తాను, 
'ఆలోచించడమంటే ఏమిటి”? అని అడుగుతాడు. 


మనలో చాలామందికి ఆలోచించడం అసాధారణమయిన రీతిలో (ఎధానమయి 
పోయింది. ఆలోచన ఎప్పుడూ పాతదే. అలోచన ఎప్పటికీ నూతనమయినది గాదు. 
ఆలోచన ఎన్నటికీ స్వేచ్చగా వుండలేదు అన్నదానిని మనమెప్పుడూ (గ్రహించలేదు. ఏది 
శుద్ద అర్థరహితమో ఆ ఆలోచనయొక్క స్వేచ్చగురించి మనం మాట్లాడు కుంటున్నాము, 
అంటే మీరు కావాలనుకున్నదేదో వ్యక్తం చేయవచ్చు. చెప్పాలనుకున్నది చెప్పవచ్చు. కాని 
ఆలోచన దానికదే ఎప్పటికి స్వేచ్చగా వుండదు. ఎందుకంటే, ఆలోచన జ్ఞాపకానికి 
ప్రతిస్పందన, దీనిని తనకు తానే పరిశీలించుకోగలడు. ఆలోచన స్మృతికి అనుభవపు, 
జ్ఞానపు స్పందన. జ్ఞానము, అనుభవము స్మృతి ఎప్పుడూ పాతవే గనుక ఆలోచన గూడా 
ఎప్పటికీ పాతదే. కాబట్టి ఆలోచన ఏ కొత్త దానిని చూడలేదు. ఆలోచన బోక్యంలేకుండా 
భయమనే సమస్యను మనసు చూడగలదా? సరే, మకర్ధమవుతున్నదా? 


నాకు భయం. మునుపు తాను చేసిన వాటిని గురించి భయమున్నది. ఆలోచన 
జోక్యంలేకుండా దీని గురించి పూర్తి ఎరుకతో ఉండండి. అపుడక్కడ భయముంటుందా? 
కొంతసమయానికి భయం తిసుకురాబడుతుందని మనం చెప్పుకున్నాం. కాలమే ఆలోచన. 
ఇది తత్త్వశాస్త్రం కాదు. మార్మికమయిన అనుభవమూ కాదు. దీనిని మీతోనే 
పరిశీలించండి. మీరూ చూస్తారు. ఆలోచన నిర్దిష్టంగా, సమర్థంగా హేతుబద్దంగా, 
ఆరోగ్యంగా పనిచేయాలని తాను (గ్రహిస్తాడు. మీరు ఆఫీసుకు వెళ్తున్నా లేదా ఏమి 
. చేస్తున్నా ఆలోచన పనిచేయాలి. లేకుంటే మీరేమీ చేయలేరు. అయితే సుఖాన్ని, భయాన్ని 
పెంచి పోపిస్తుంటే కొనసాగిస్తుంటే ఆలోచన సరిగా పనిచేయడం లేదన్నమాట. అప్పుడు 
ఆలోచన సంబంధాలలో గూడా స(క్రమంగా లేనట్లే దానితో ఘర్షణకు కారణమవుతుంది. 
ఒక వైపున ఆలోచన అంతమయినా మరొకచోట అది గొప్ప శక్తితో పనిచేయగలదా 
అన్న ప్రశ్న వస్తుంది. సౌందర్యమయమైవున్న సూర్భాస్రముయాన్ని చూస్తున్నపుడు 
ఆలోచనలేకుండా వుంటుందా అన్నది మనకుకావాలి. మీరు అప్పుడే సూర్యాస్తమయ 
సౌందర్యాన్ని చూస్తారు. ఆలోచనలతో, సమస్యలతో, హింసతో మనసు నిండినప్పుడు 
గాదు. దానిని మీరు పరిశీలిస్తే సూర్యాస్తమయాన్ని చూస్తున్న క్షణంలో ఆలోచనలేదు. 
ఒక పర్పతముపైన అనాధారణమయిన కాంతిని మీరు చూస్తున్నపుడు ఒక గొప్ప 
ఆనందం. ఆ క్షణంలో అందులో ఆలోచనకు ఎంత మాత్రం స్థానంలేదు. అయితే 
మరుక్షణం ఆలోచన అదెంత అద్భుతం!ఎంతటి సౌందర్యం! నేను చిత్రించవలసింది. 
దానిగురించి ఒక పద్యం రాసి వుండవలసింది. అదెంత ప్రియమైనదో మా స్నేహితులకు 
చెపివుండవలసింది” అంటుంది. లేదా సూర్యాస్తమయాన్ని మళ్ళీ రేపు చూడాలి' అంటుంది. 
ఆలోచన తన అల్లరిన అపుడు (ప్రారంభిస్తుంది. ఎందుకంటే, ఆలోచన రేపు నాకీ 


44 


సుఖం మళ్ళి కావాలి" అంటుంది. మికది లేనప్పుడు బాధ కలుగుతుంది. ఇది చాలా 
సులభము. అది చాలా సులభమైనది గనుకనే దొరకకుండా పోతుంది. మనమంతా 
అతి తెలివిగా ఉండాలనుకుంటాం. మనమంతా చాలా ఆధునాతనంగా, తెలివిగా, చాలా 
చదువుతూ ఉంటాము. మానవాళి మానసిక చరిత్ర మొత్తం తనలో వున్నది. అయితే 
రాజెవరు, ఎటువంటి యుద్దాలు జరిగినవన్న అసంబద్ద జాతీయతలు గావు. మీలోనే 
మిరు దానిని పఠించగల్షితే మ కర్టమవుతుంది. అపుడు మీకు మీరే వెలుగు. అక్కడ 
ఎవరి ఆధిపత్యమూ వుండదు. మీరప్పుడు నిజంగా స్వేచ్చగా ఉంటారు. 


కాబట్టి మన (ప్రశ్లేమిటంటే, ఆలోచన జోక్యం చేసుకోకుండా ఉండగలదా? ఆ 
అడ్డు కాలాన్ని తయారుచేస్తుంది. మీ కర్టమయిందా? మరణాన్ని తీసుకోండి. మరణంలో 
గొప్ప సౌందర్యం యిమిడి వున్నది. ఏ రకమయిన భయమున్నా ఆ సౌందర్యాన్ని అర్హం 
చేసుకోవడం సాధ్యం గాదు. మరణం గురించి మనమెంత భయపడుతున్నామో ఊరికే 
చూవుతున్నాము. ఎందుకంటే, అది భవిష్యత్తులో వస్తుంది. తప్పదు. కనుక దాని గురించే 
ఆలొచిస్తూ వుంటుంది. ఆలోచన దాన్ని నెట్టి వేస్తుంది. లేదా మీకు కలిగిన భయము, 
బాధ, ఆందోళనల గురించి ఆలోచించి అది మళ్ళీ పునశ్ళరణమవుతుందేమోననీ 
అనుకుంటుంది. ఆలోచన చేసే అల్లరిలో మనం చిక్కుకుపోయాము. 


అయినా ఆలోచనకు ఎంతటి అసాధారణ (ప్రాధాన్యత ఉన్నదో కూడా (గ్రహిస్తారు. 
మీరు ఆఫీసుకు వెళ్తున్నపుడు, సాంకేతికమైనదేదో చేస్తున్నప్పుడు ఆలోచనను, జ్ఞానాన్ని 
ఉపయోగించాలి. ఈ ఉపన్యాసం ఆరంభమయినప్పటినుండ యిప్పటిదాకా మొత్తం 
చూస్తూ, ఆ మొత్తాన్ని చూస్తూ, ఆలోచన మౌనంగా ఉండగలదా?” అని కూడా (ప్రశ్నిస్తాం. 
సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆ సూర్యాస్తమయ సౌందర్యంలో పూర్తిగా లీనమవడంతో 
సుఖమనే ప్రశ్నను ఆలోచన తీసుకురాకుండా ఉండగలదా? దయచేసి దీనిని (గ్రహించండి. 
అప్పుడు నడవడి ధార్మికమవుతుంది. ఆలోచన దేనిని సౌశీల్యత అనుకుంటున్నదో 
అది అపవిత్రము, వికృతము. ఆ దానిని ఆలోచన పెంపొందించనప్పుడే నడవడి 
గీలవంతంగా వుంటుంది. సౌశీల్యత కాలానిదో, ఆలోచనదో గాదు. అంటే సుఖాన్నో, 
బాధనో చుట్టూ అల్లకుండా సూర్యాస్తమయాన్ని చూడడము ఎలా సాధ్యమవుతుంది? 
అంత సావధానంగా, అంత పూర్తిగా ఆ సౌందర్యంలో లినమయి యీ సూర్యాస్తమయాన్ని 
తాను చూడగలడా? అలా సూర్యాస్తమయాన్ని చూడడంతో అది ముగిసి, రేపు గూడా 
ఆ సుఖం కావాలన్న ఆలోచనకు హస్తగతమవకుండా వుంటుందా? 


మనమొకరికొకరము భావ (ప్రసారం చేసుకుంటున్నామా? (ప్రేక్షకులు: అవును - 
అవును) మంచిది, సంతోషం. అయితే, అంత త్వరగా “అవును” అని సమాధానం 
చెప్పవద్దు. ఎందుకంటే ఈ సమస్య చాలా క్రిష్టమయినది. ఆలోచన (ప్రమేయం లేకుండా 
సూర్యాస్తమయాన్ని చూడడానికి గొప్ప క్రమశిక్షణ అవసరము. కట్టుబాటులో ఉండే 
అణచివేతలో లేదా నియంత్రణలో ఉండే (క్రమశిక్షణగా గాదు. ఆంగ్లంలో (క్రమశిక్షణ 
అన్న పదానికి నేర్చుకోవడమని అర్థము. కట్టుబడి ఉండడముగాదు. విధేయతాగాదు. 


45 


ఆలోచనా విధానం మొత్తాన్ని దాని స్పానాన్ని గురించి నేర్చుకోవడం. ఆలోచనను 
కాదనడానికి గొపు పరిశీలన అవసరము. పరిశీలించడానికి స్వేచ్చ వుండాలి. ఈ 
స్వేచ్చలో ఆలోచన కదలికను తాను తెలుసుకుంటాడు. నేర్ఫుకోవడమప్పుడు 
చురుగా జరుగుతుంది. 


నేర్ఫుకోవడమంటే ఏమిటి? తాను పాఠశాలకో, కళాశాలకో వెళ్ళి ఎంతొ సమాచారాన్ని 
నేర్చుకుంటాడు. బహుశా చాలా ప్రధానమయినది గాకపోవచ్చు. కాని తానది నేర్చు 
కుంటాడు. అది జ్ఞానమవుతుంది. ఆ జ్ఞానాన్నుండి సాంకేతిక రంగంలో గానీ, చేతనా 
రంగం మొత్తంలో గానీ పనిచేస్తాము. కాబట్టి నేర్చుకోవడం అన్న పదానికి అర్హమేమిటో 
తాను (గ్రహించాలి. నేర్చుకోవడం అనేది యిప్పటి క్రియాశీల వర్తమానంలోనన్నది స్పష్టము. 
సమయమంతా నేర్చుకోవడం జరుగుతుంది. ఆ నేర్చుకోవడము జ్ఞానార్దనకొక 
మార్గమవడం వేరు. అదేమంటే గత అనుభవాన్నుండి నిప్పు కాలుస్తుందని నెను నేర్లు 
కున్నాను. జ్ఞానమది, నేనది నేర్చుకున్నాను కనుక నిప్పు జోలికి పోను. నేను 
నేర్చుకోవడమూ మానేశాను. మనలో చాలామంది నేర్చుకుని వుండడంతో 
నేర్చుకున్నదానినుండి స్పందిస్తారు. మన గురించి లేదా యితరుల గురించి సమాచారాన్ని 
సేకరించడం జ్ఞానమవుతుంది. దాదాపు ఆ జ్ఞానం స్పిరపడిపోతుంది. అందులోనుండి 
మన (క్రియ జరుగుతుంది. కనుక చర్య ఎప్పటికీ పాతదే. కనుక నేర్చుకోవడమనేది 
పూర్తిగా భిన్నమయిన విషయము. 


ఈ సాయంకాలం సావధానంగా వినివుంటే భయ స్వభావాన్ని, సుఖ స్వభావాన్ని 
నేర్చుకుని వుంటారు. నేర్భుకోవడంతో దాని ప్రకారం నడుచుకుంటారు. ఈ తేడాను 
మిరు చూస్తారని ఆశిస్తాను. నేర్చుకోవడంలో నిరంతరం (క్రియ యిమిడి వుంటుంది. 
సమయమంతా నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకోవడమనే (క్రియ చేయడము. 
చేయడము నేర్చుకోవటాన్నుండి వేరుగాదు. మనలో చాలామందిమి తెలుసుకోవడము, 
చేయడము వేర్వేరు. అంటే ఒక సిద్దాంతము లేదా ఒక ఆశయం ఉంటుంది. మనం 
ఆ ఆశయం (ప్రకారం చేస్తాము. కేవలం ఆ ఆశయానికి తగినట్లే ఆ పని వుంటుంది. 
కనుక (క్రియ ఎప్పుడూ పాతదే. 


చూడడమెలాగో నేర్ఫుకోవడమనేది ఒక గొప్ప కళ మిరు ఒక పూవును 
చూస్తున్నప్పుడేమి జరుగుతుంది. మీరు పూవును యదార్ధంగా చూస్తారా లేకుంటే ఆ 
పూవుగురించి మికున్న ఊహారూపం ద్యారా చూస్తారా? ఈ రెండూ పూర్తిగా 
భిన్నమయినవి. ఒక పూవు వంక, రంగువంక చూస్తున్నప్పుడు, పేరు పెట్టకుండా నచ్చింది, 
నచ్చలేదు అనకుండా, మీకూ, మీరు చూస్తున్న పూవుకు మధ్య ఎరకమయిన అడ్డుతెరా 
లేకుండా మాట చొరకుండా, ఆలోచనలేకుండా చూస్తున్నపుడు పూవుకు 
అసాధారణమయిన రంగు, సౌందర్యము వుంటాయి. కాని వృక్షశాస్త్రజ్హానంతో పూవు 
వంక చూసి “ఇది గులాబీ అని చెప్పినపుడు మీరప్పటికే మీ చూపును నిబద్దం చేసినట్టు, 
చూడడము, నేర్ఫుకోవడము ఒక గొప్ప కళ. అయితే ఆ కళను నేర్చుకోవడానికి, మీరు 


46 


కళాశాలకు వెళ్ళరు. ఇంట్లోనే చేయగలరు. మీరు పూవును చూసి, దానివంక ఎలా చూశారో 
కనుగొనగలరు. మిరు సున్నితంగా, సజీవంగా గమనిస్తూ వుంటే అప్పుడు మీకు పూవుకు 
మధ్య ఖాళీ లేకుండా పోతుంది. ఆ ఖాళీ లేకుండా పోయినప్తుడు ఆ వస్తువును ఎంతో 
సజీవంగా, ఎంతో గాఢంగా, చూస్తారు. అదేరీతిగా మిమ్మల్ని మీరు ఆ ఖాళీ లేకుండా 
చూస్తున్నప్పుడు పరిశీలించేవాడు, పరిశిలించబడుతున్న వస్తువు లేకుండా వైరుధ్యము 
లేకపోవడాన్ని దానితో ఘర్షణ లేకపోవడాన్ని చూస్తారు. భయ స్వరూపాన్ని చూడడంలో 
సుఖస్వరూపాన్ని, స్వభావాన్ని చూస్తారు. చూడడమే ధానిగురించి నేర్చుకోవడము గనుక 
సుఖాన్ని వెన్నాడటంలో మనసు చిక్కుకుపోదు. అప్పుడు జీవితానికర్ణం పూర్తి భిన్నంగా 
వుంటుంది. తాను జీవిస్తాడు - సుఖాన్ని వెతుకుతూ గాదు. 


మిరు ప్రశ్న అడుగబోయే ముందు ఒక్క నిముషం ఆగండి. మిమ్మల్ని నేనొక 
ప్రశ్న అడుగుతాను. ఈ ఉపన్యాసాన్నుండి మిరేమి (గ్రహించారు? దయచేసి నాకు 
సమాధానం చెప్పవద్దు, మికున్నది మాటలు, వర్లనలు, భావాలు. లేదా మికు మిరే 
చూసినందువలన సత్యమైనది, తిరుగులేనిదీ, నశింపనిది ఏదయినా ఉన్నదేమో 
కనుగొనండి. అప్పుడు మికు మిరే వెలుగు. అందుచేత మి కొవ్యొత్తిని మరొక వెలుగు 
దగ్గర వెలిగించరు. మీరే ఆ వెలుగు. అది యదార్హమయితే, ఊహాజనితము గాక 
పోయినట్లయితే ఈ రకంగా ఒకచోట చేరడము అమూల్యమవుతుంది. బహుశా, 
ఇప్పుడు |(ప్రశ్నించాలనుకుంటున్నారా? ల 
నిన్న మనం అనుకున్నట్టు మిరు ప్రశ్నిస్తున్నది తెలుసుకోవడం కోసమే. వక్త కంటే 
మీరు ్రజ్ఞావంతులుగా కనిపించాలనిగాదు. పోల్చేమనిషి ప్రజ్ఞాశాలిగాదు. (ప్రజ్ఞాశిలియెన 
మనిషి ఎప్పటికీ పోల్చడు. ప్రశ్నించడంవలన మిమ్మల్ని మీరు వ్యక్తం చేసుకుంటారు. 
మిమ్మల్ని మీరు వెల్లడించుకుంటారు. ఆ విధంగా నేర్చుకుంటారు. లేదా వక్త పొరపాటును 
ఎత్తి చూపడానికి ప్రశ్నిస్తారు. మిరు ఏదయినా చెయ్యొచ్చు లేదా విస్తారమైన దృష్టి 
సారించడానికి, తలుపులు తెరవడానికి ప్రశ్నిస్తారు. కనుక మిరు ఏ రకపు (ప్రశ్నను, ఎ 
ధర్మమున్న (ప్రశ్నను అడుగబోతున్నారనేది మీపైన ఆధారపడి వుంటుంది. మీరు 
ప్రశ్నించకుండా ఉండాలని వక్త అనుకోవడం లేదు. దయచేసి దాని అర్థం అది గాదు. 
ప్రా: సూర్యాస్తమయాన్ని చూస్తున్నపుడు, అదే సమయంలో అందులోనికి ఆలోచన 
ప్రవేశిస్తుంటే తానేమి చేయాలి? 
కృ: తానేమి చేయాలి? దయచేసి ప్రశ్నకున్న (ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోండి. అంటే 
 -మీరు సూర్యాస్తమయాన్ని చూస్తారు. మధ్యలో ఆలోచన వస్తుంది. అప్పుడు ఏమి 
చేయాలి అని మీరడుగుతారు. తానేమి చేయాలి అంటున్న (ప్రాశ్నికుడు ఎవరు? నేనేమి 
చేయాలి అంటున్నది ఆలోచనేనా? (ప్రశ్న మీకర్ణమయిందా? దీనినిలా చెప్ప నీయండి. 
అక్కడ సూర్యాస్తమయమున్నది. దాని సౌందర్యమున్నది. అసాధారణమయిన దాని 
వర్షము, దాని అనుభూతి, దాని ప్రేమ వున్నాయి. అప్పుడు దానితో పాటే ఆలోచన 
రావడంతో, 'ఇక్కడది ఉన్నది, నేనేమి చేయాలి' అని నాలో నేననుకుంటాను. దినిని 


4/ 


(శ్రద్దగా వినండి. దానిలోనికి వెళ్ళండి. ఆలోచన గూడా 'నేనేమి చేయాలి' అనడం గాదు. 
నేనేమి చేయాలి అంటున్న ఆ నేనే ఆలోచనా ఫలితము. కాబట్టి ఏదయితే ఈ 
సౌందర్యంలో జోక్యం కల్గించుకుంటున్నదో చూస్తూ ఆ ఆలోచన 'నేనేమి చేయాలి?' 
అంటున్నది. 


ఏమీ చెయ్యొద్దు (నవ్వు) మీరేదయినా చేస్తే అందులోనికి ఘర్షణను తీసుకువస్తారు. 
అయితే మీరు సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు ఆలోచన ప్రవేశిస్తే దాని గురించి 
ఎరుకతో వుండండి. సూర్యాస్తమయం, అందులోనికి (ప్రవేశిస్తున్న ఆలోచనల పట్ట 
ఎరుక వహించండి. ఆలోచనను వెంటాడి తరమొద్దు, సూర్యాస్తమయం, అందులోనికి 
ప్రవేశిస్తున్న ఆలోచన-యీ మొత్తాన్ని గురించి ఎంపికలేని ఎరుకతో వుండండి. మీరంతటి 
ఎరుకతో వుంటే, ఆలోచనను అణచివేయాలనో, ఆలోచన జోక్యాన్ని ప్రతిఘటించాలనో 
అనుకోకుంటే యివేవీ మీరు చేయనప్పుడు ఆలోచన నిశ్శబ్దమవుతుంది. ఎందుకంటే, 
'నేనేం చేయాలి?” అంటున్నది ఆలోచనే గనుక. ఆలోచన పన్నుగడలలో ఇదొకటి. 
ఆ ఉచ్చులో పడొద్దు. కాని జరుగుతున్నదేమిటో, ఈ స్వరూపం మొత్తాన్ని పరిశీలించండి. 


ప్రా: సూర్యాస్తమయాన్ని ఎలా చూడాలన్న దానిలో నిబద్దులమయాము. వక్తగా 
మిమ్మల్ని మేమెలా వినాలో నన్న నిబద్దతా జరిగింది. కనుక మా, యీ నిబద్దత ద్యారా 
మేము (ప్రతిదానిని చూస్తూ, వింటూవుంటే ఈ నిబద్దత నుండి స్వేచ్చ నొందడమెలా? 


కృ: ఈ నిబద్దత గురించో మరొక నిబద్దత గురించో ఎరుకతో మీరెప్పుడున్నారు? 
దయచేసి దినిని మరికొంత (గ్రహించండి. మీరు నిబద్దులయినట్టు ఎరుక మీకెపుడు 
కలిగింది? మిరు అమెరికా వానినని, హిందువునని, కాథలిక్కునని, (ప్రొటెష్టంటునని, 
కమ్యూనిస్టునని, ఇదని అదని నిబద్దమయినట్టు ఎరుక వున్నదా? అంత నిబద్దమయిన 
ఎరుక మికే కలిగిందా లేక మరొకరు దానిగురించి చెప్పడంతో మీకా ఎరుక కలిగిందా? 
మిరు నిబద్దమయినట్లు ఎవరో ఎత్తి చూపినందువలన మీకు ఎరుకకలిగితే అదొక విధము. " 
వ్ర నిబద్దత గురించి మీకు చెప్పకుండా మికే ఎరుక వుంటే దాని స్వభావం వేరుగా 
వుంటుంది. మికు ఆకలిగా వున్నదని మీకెవరయినా చెప్తే అదొకటి. మీకు నిజంగా 
ఆకలి వేయడం మరొకటి. మీరు నిబద్దులని మీకెవరోచెప్పడం వలన తెలుసుకున్నారో, 
జీవించడమనే యీ పూర్ణ ప్రక్రియలో మీరున్నందువలన, మీకా ఎరుక ఉండడం వలన, 
మీరు నిబద్దులయినట్టు ఎవరూ చెప్పకుండానే మీకు మీరే (గ్రహించారో ఏమో అది మీరే 
కనుగొనండి. దానికప్పుడు జీవముంటుంది. అప్పుడది మీరెంతోలోతుగా అర్థం 
చేసుకోవలసిన ఒక సమస్య అవుతుంది. తనకు చెపడంవలన గాక తాను 
నబద్దుడయినట్టు తానే చూస్తాడు. మీరు (ప్రజ్ఞావంతులయితే ఆ నిబద్దతను 
త్రోసివేయాలన్న ప్రతిస్పందన తప్పుదు. ఒక ప్రత్యేక నిబద్దత గురించిన ఎరుక మీకు 
కలగడంతో దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. కేవలం ఒక ప్రతిస్తందనలాగా యిప్పటి 
తరంవారిలా ఉద్యమిస్తారు. ఒక నిబద్దతకు వ్యతిరేకంగా ఉద్యమించడము మరొక రకమైన 
నిబద్దత. ఒక నిబద్దతకు విరుద్దంగా చేసే ఉద్యమం మరొక రకంగా నిబద్దము చేస్తుంది. 


48 


ఒక కమ్యూనిస్టుగా, ఒక (ప్రొటెస్టంటుగా, ఒక డెమోక్రాట్‌గా, ఒక రిపబ్లికన్‌గా తన నిబద్దత. 
గురించి తాను ఎరుకతో ఉంటాడు. ప్రతిస్పందించడంగాక ఈ నిబద్దతంటే యదార్ధంగా 
ఏమిటో ఎరుక కల్లితే జరిగేదేమిటి? ఏది మీకు మీరుగా కనుగొన్నారో ఆ నిబద్దత గురించి 
ఎంపికలేని ఎరుకతో ఉంటే జరిగేదేమిటి? అక్కడ ప్రతిస్తందన లేదు. మీరు అప్పుడే 
నిబద్దత తనలో ఎందుకు చోటు చేసుకుంటుందో నేర్చుకుంటారు. రెండువేల సంవత్సరాల 
ప్రచారం ప్రత్యేకమయిన మత దురాచారాలలో మీకు నమ్మకాన్ని కలిగించింది. శతాబ్దాల 
తరబడి, సంప్రదాయంతో, పునశ్చరణ ద్యారా, వివిధ కర్మకాండలు, వేడుకలద్యారా మన 
మనసుల నెలా చర్చి నిబద్దము జేసిందో మీకు తెలుసు. రోజుల తరబడి, మాసాల 
తరబడి , చిన్ననాటినుండి పునశ్చరించడము, మనం బాప్టిజమ తీసుకోవడము యిత్యాది 
వన్నీ జరుగుతూనే వున్నాయి. ఇండియా, చైనా మొదలయిన యితర దేశాలలో 
అదే మరొక రకంగా జరుగుతున్నది. 


మీకు దీని గురించి, ఎరుక ఉంటే, జరిగేదేమిటి? మనసెంత త్వరగా (ప్రభావిత 
మవుతుందో చూసారు. మనసు మెత్తగా, లేతగా, అమాయకంగా ఉండడంతో 
కమ్యూనిస్టుగానో, కాథలిక్కుగానో, |ప్రొటెష్టంటుగానో, ఇతరంగానో నిబద్దమవుతుంది. 
ఎందుకని నిబద్దమవుతుంది? ప్రచారంతో ఎందుకంతగా రూపుదిద్దుకుంటుంది? మీరు 
దీనిని (గహిస్తు ్తున్నారా? కొన్నింటిని చేజిక్కించుకోవడం కోసం, కొన్నింటిలో నమ్మకం 
కల్గించడానికి చేసే (ప్రచారానికి మీరెందుకంత లోబడతారు? ఎందుకు? బయటినుండి 
యీ నిరంతర వత్తిడి వుండడమేగాక ఒకదానితో సంబంధంలో ఉండాలని, ఒక 
సమూహానికి సంబంధించి ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే, ఒక సమూహంతో 
ఉన్న సంబంధం రక్షణనిస్తుంది. తాను ఒక తండాలోని వాడున్నట్టుగా వుండాలను 
కుంటాడు. దానివెనుక భయముంటుంది. ఒంటరితనమనే భయం. వదిలి వేయ 
బడతామోనని. మానసికంగా వదిలివేయబడతాననేగాదు, తనకు ఉద్యోగం రాదేమోనని 
భయం. అదంతా ఇందులో యిమిడి వుంటుంది. మనసప్పుడు నిబద్దత నుండి స్వేచ్చ 
నొందగలదా? అని మీరడుగుతారు. ఒక కొండచరియవలన, ఒక Shas నా 
ప్రమాదాన్ని చూసిన విధంగా నిబద్దతకున్న (ప్రమాదాన్ని మీరు చూస్తే ఎటువంటి 
ప్రయత్నమూ చేయకుండానే అది జారిపోతుంది. కాని నిబద్దమవడంలోని ప్రమాదాన్ని 
మనము చూడము. జాతీయత మనిషిని ఎలా వేరుచేస్తున్నదో ఆ ప్రమాదాన్ని మనం 
చూడము. అదెంత (ప్రమాదమో మీరు తీక్షణంగా, సజీవంగా చూసివుంటే తక్షణమే 
వదిలివేస్తారు. 


అప్పుడు ప్రశ్నేమిటంటే నిబద్దత గురించి అందులోని సత్యాన్ని మీరు చూసేటంత = 
తీక్షణమైన ఎరుకతో ఉండడం కా అది మీ కిష్టమా, అయిష్టమా అన్నదిగాదు. 
మీరు నిబద్దులయారు గనుక మనసు స్వేచ్చగా ఉండడం లేదన్న యదార్గాన్ని చూడడం 
సాధ్యమా? "ఎందుకంటే, కేవలం స్వేచ్చాపూరిత మయిన మనసుకే ప్రేమంటే ఏమిటో 
తెలుస్తుంది. 


49 


ప్రా: వర్తమానంలో సంపూర్ణంగా ఉండడమనే అగ్ని గతాన్ని కబళించి వెస్తుందన్నది 
సత్యమా? 
కృ: వర్తమానమంటే ఏమిటి? అదంటే ఏమిటో మీకు తెలుసా? ఎందరో బుద్దిజీవులు 
ప్రతిపాదించినట్లు మీరూ, “వర్తమానంలో జీవించండి” అంటారు. వాళ్ళకు భవిష్యత్తు 
నిరాధారంగా అర్హరహితంగా వుంటుంది గనుక ప్రతిపాదిస్తారు.. కనుక 'వరమానంలో 
జీవించు. వర్తమానంలో చేస్తున్నదానిని ఉన్నతంగా చేయి, దానితో పూర్తిగా ఉండు' 
అంటారు. వర్తమానమంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. 'ఇప్పుడు' అంటే ఎమిటి? 
ఇప్పుడు" అంటే ఏమిటో, వర్తమానం అంటే ఏమిటో? మీకు తెలుసా? వర్తమానం అనే 
విషయమున్నదా? కాదు, దయచేసి దానిగురించి ఊహించవద్దు, పరిశిలించండి, “ఇప్పుడు” 
అంటే ఏమిటో, వర్తమానం అంటే ఏమిటో మీరు ఎప్పుడయినా గమనించారా; ఇప్పటి 
దాని ఎరుకతో మీరుండగలరా? అదేమిటో తెలుసా? లేక గతం మా(త్రమే, ఏదయితే 
వర్తమానంలో పనిచేస్తుందో, ఏది భవిష్యత్తును సృష్టిస్తుందో ఆ గతం మాత్రమే మికు 
తెలుసా? మీరు (గ్రహిస్తున్నారా? 'వర్తమానంలో జీవించు' అని మిరన్నప్పుడు యదార్ధంగా 
ఆ వర్తమానమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. అసలటువంటిది వున్నదా? 
వర్తమానమనేది ఉన్నదేమో తెలుసుకోవడానికి గతాన్ని మిరర్ధం చేసుకోవాలి. ఒక 
మనిషిలాగా మీరేమిటో పరిశీలించినప్పుడు మీరు పూర్తిగా గతానికి ఒక ఫలితంగా వచ్చినట్లు 
చూస్తారు. మీలో కొత్తదనం ఏమీ లేదు, మీరు నకలు మనుష్యులు. వర్తమానాన్ని చూస్తున్న 
గతం మీరు. వర్తమానాన్నే తర్జుమా చేసుకుంటున్నారు. వర్తమానము ఒక సవాలవడము. 
ఏది గతానికి ఫలితమో, ఆ బాధను ఆందోళనను, డజను విషయాలను చూస్తూ చాలా 
భయపడుతూ ఏది మరొక సుఖాన్ని మళ్ళీ కలుగజేస్తుందో ఆ రేపటి గురించి ఆలోచిస్తూ 
దానివంక మీరు చూస్తారు. 'ఇప్పుడు'ను అర్హం చేసుకోవడం ధ్యానంలో (ప్రధానమయిన 
సమస్య. ధ్యానమంటే అదే. గతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడము, దాని ప్రాముఖ్యత 
ఎక్కడున్నదో చూడడము. పూర్తిగా ముఖ్యముకానిదేదో చూడడము. కాల స్వభావాన్ని 
గ్రహించడము. అంతా ధ్యానంలో ఒక భాగము. మరొక సాయంకాలము బహుశా 
ునమందులోనికి వెళ్ళగలము. అయితేనండి, మీరు ధ్యానం చేయగలగడానికి ముందుగా 
ార్మికత అనే పునాది, అంటే భయం లేకుండా ఉండాలి. భయం ఎ రకంగా ఉన్నా రహస్య 
మయినదయినా లేదా స్పష్టంగా ఉన్నా ధ్యానమనప్పుడు (ప్రమాదకారి అవుతుంది. 
ఎందుకంటే, అద్భుతమైన పలాయనాన్ని ధ్యానం చూపుతుంది. ధ్యానంచేసి మనసేమిటో 
తెలుసుకోవడం గొప్ప విషయాలలో ఒకటి. 


3 


నిన్న మనమనుకున్నట్టు, శా|స్తాలతో, సిద్దాంతాలతో, కల్పనాత్మక తత్తశా[స్తాలతో 
మనకు సంబంధంలేదు. ఉన్నటువంటి యదార్గాలతో, వాస్తవంగా ఉన్నదేదో దానితో 
సంబంధమున్నది. నిర్మోహంతో, ఉద్వేగరహితంగా, 'ఏది ఉన్నదో" అర్థం చేసుకోవడంలోనే 


50 


మనం దానిని అధిగమించి దాటిపోగలము. ఈ (ప్రసంగాలన్నింటిలో ఒక భావనగాని,ఆ 
భావనను కాదనడం గాని ముఖ్యం కాదు. నిరాశతో, గాఢమయిన అనుభూతి లేకుండా 
ఉన్న జీవిత సంక్తిష్టతలలోనికి, దుఃఖంలోనికి ఎంతో కొంత వెళ్ళడం ముఖ్యమయినది. 
ఆంగ్లంలో మూలపదమయిన 'గాఢానుభూతి' అన్న పదానికి అర్థం దుఃఖం. అయితే 
దుఃఖాన్ని సూచిస్తూనో లేదా కోపం, ద్వేషం, ప్రతిఘటనల ద్యారా వచ్చే శక్తిని సూచిస్తూనో 
ఆ పదాన్ని వాడడం లేదు. ప్రయత్నం లేకుండా ఎక్కడ (పేమ ఉంటుందో అక్కడ 
సహజంగా వచ్చే గాఢానుభూతిని సూచిస్తూ వాడుతున్నాము. ఈ సాయంకాలం 
మరణాన్ని, జీవితాన్ని, (ప్రేమనుగురించి మనం మాట్లాడుకోవాలి. 


కేవలం వర్గనపట్ల, వివరణపట్ల, మనం (శ్రద్ద చూపడం లేదు గాని కొంతమేరకు 
సమస్యను లొతుగా అర్హం చేసుకోవడము దానితో ఆ సమస్యలోనికి పూర్తిగా 
ప్రవేశించడము, అలా చేయడంతో మన జీవితానికి అదే ఊపిరి అవడము గురించి 
(శ్రద్ద వహిస్తున్నాము. కేవలం మేధో సంబంధంగా కాదు. జీవించడమనే ఈ సమస్య 
మొత్తం ఏమిటో చూసి, గ్రహించి, దృష్టి సారింపగలమా? జీవితాన్ని, (ప్రేమను, మరణాన్ని 
విశ్లేషణాత్మకంగానో, సైద్దాంతికంగానో గాక నిజంగా పట్టకోగలమా? అతీతంగా 
ఉన్నదేదో ఊహించడం వృధా అని నా కనిపిస్తుంది. ఏది ఏమయినా దానికి విలువ 
లేదు. జీవిత ప్రాముఖ్యం మొత్తాన్ని అర్థంచేసుకోవడానికి జీవితమంటే ఏమిటో తాను 
పరీక్షించాలి. ప్రపంచమంతటా తెలివిగలవారు జీవించడానికి అతీతంగావున్న ఒక 
మహత్తును వెతికారు. కేవలం ఒక అంతిమమయిన దానికి ఈ జీవితమొక మార్గమని 
మతపరంగా చెప్పారు. ఏ మతధర్మమూ అనుసరించనివారు జీవితానికి అర్ధంలేదన్నారు. 
ఆ తరువాత వారి బుద్దికి, వారి నిబద్దతకు అనుగుణంగా కొంత ప్రాధాన్యతను 
కనుగొనడానికి ఉప(క్రమిస్తారు. ఈ సాయంకాలం మనమది చేయబోవడంలేదు. 
జీవించడం ఉన్నదిఉన్నట్టుగా మనం చూడబోతున్నాము. ఉద్వేగపూరితంగానో, భావ - 
'గర్భితంగానో చూడక, అదేమిటో వాస్తవంగా చూడడము. తానెప్పుడు ఒక్క భాగాన్ని 
గాక మొత్తం జీవితంవైపు పూర్తిగా చూడగలడో. అది అర్ధవంతంగా వుంటుందను 
కుంటాను. బహుశా జీవితానికప్పుడు ఒక అర్జాన్నా లేదా 'ప్రాధాన్యాన్నో యివ్వకుండా 
జీవితసౌందర్యాన్ని దాని విశాలతను మనం చూస్తాము. మనం దేనిని జీవించడ 
మంటున్నామో దేనిని వాస్తవంగా చేస్తున్నామో దానిని లోతుగా పరీక్షిస్తేనే ఆ సౌందర్యాన్ని 
జీవించడంలో అసాధారణ లక్షణాన్ని అర్థం చేసుకోగలము, లోతుగా అనుభూతి 
చెందగలము. జీవించడమంటే ఏమిటో, అర్హం చేసుకోకుండా మరణమంటే ఏమిటో 
ప్రేమంటే, ఏమిటో మనమర్హం చేసుకోలేము. 


'పేమి, “మరణము, “జీవించడముిఅనే పదాలను మనం చాలా తెలిగ్గా 
ఉపయోగిస్తాము-(ప్రతి రాజకీయవేత్త (ప్రేమగురించి మాట్లాడుతాడు. (ప్రతి మతాచార్యునికి 
పెదాలమీదే ఆ పదముంటుంది. (పేమ, మరణం రెండూ అమిత (పధానమయినవి. 
మరణమంటే ఏమిటో అర్థం చేసుకోకుండా (ప్రేమను అర్థం చేసుకోవడ ముండదు. 


51 


మరణమంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి తాను జీవితమంటే ఏమిటో ఎంతో లోతుగా 
గొప్ప చిత్తశుద్దితో అర్థం చేసుకోవాలి. స్వేచ్చగా, నిజంగానే ఎటువంటి ఆశా పెట్టుకోకుండా 
పరీక్షించాలి, పరీక్షించాలంటే మనం నిరాశా స్థితిలో ఉండాలని గాదు. నిరాశతో నున్న 
మనసు నిర్లిపమవుతుంది. బరువెక్కిన మనసు అప్పటికే పాక్షిక దృష్టితో ఉంటుంది 
గాబట్టి సరిగా పరీక్షించలేదు. కాబట్టి జీవించడమంటూ మనం పిలుస్తున్నదానిని, నిత్య 
జీవిత చర్యను వీక్షించడానికి స్పష్టత కావాలి, ఆలోచన గాదు, (గ్రహించగల్లిన స్పష్టత, 
ఉన్నదేదో దానిని నిజంగా చూసే స్పష్టత, 


'ఉన్సదేదో' చూస్తుండడమే. ఆ (క్రియే గాఢానుభూతి. మనలో చాలామందికి 
ద్వేషాన్నుండి, దుఃఖాన్నుండి, కోపాన్నుండి, ఒత్తిడినుండి, 'గాఢానుభూతి' ఎప్పుడూ 
లభ్యమవుతుంది. లేదా ఏది మోహమవుతుందో ఆ సుఖం ద్యారా గాఢానుభూతి తీసుకు 
రాబడుతుంది. జీవించడం అనే యీ (ప్రక్రియ మొత్తాన్ని అర్ధం చేసుకోవడానికి కావలసిన 
శక్తి అటువంటి గాఢానుభూతికి ఉండదు. నిజంగా అర్థం చేసుకోవడమే గాఢానుభూతి. 
గాఢానుభూతిలేకుండా మీరేమీ చేయలేరు. బౌద్దికమయిన గాఢానుభూతి గాఢానుభూతే 
కాదు. జీవించడం మొత్తాన్ని పరీక్షించడానికి ప్రత్యక్ష గ్రాహ్యతలోని అసాధారణ స్పష్టతేగాక 
గాఢధానుభూతియొక్క తీక్షణత కూడా అవసరము. 


కాబట్టి మనం జీవించడమని దేనినంటున్నాము? ఎలా వుండాలది అని మనమను 
కోవడం గాదు. అది కేవలం ఒక భావన. దానికి వాస్తవత లేదు. అది ఉన్నదికి కేవలం 
వ్యతిరేకం అయినది. ఉన్నదానికి వ్యతిరేకంగా ఉండేది. విభజనను సృష్టిస్తుంది. ఈ 
విభజనలో ఘర్షణ వున్నది. జీవించడమంటే ఏమిటో చూడడంలో ఎలా వుండాలి? అన్న 
భావాన్ని మనం సమూలంగా బహిష్కరించాలి. ఎందుకంటే, సిద్ధాంతపరంగా 
చూడడంలోనికి పారిపోవడము పూర్తిగా అసత్యం. కాబట్టి బహిష్కరించాలి. - 
జీవించడమంటే నిజంగా ఏమిటో మనం పరీక్షించబోతున్నాము. పరీక్షించడం కంటే 
పరీక్షించే లక్షణం ఎంతో ప్రధానమయింది. మనసుకు కొంత పదును, కొంత సున్నితత్వం 
ఉంటే తెలివిగల వారెవరయినా పరీక్షించగలరు. తెలుసుకోవడం కేవలం బౌద్దికమే అయితే 
కరుణ, వాత్సల్యము, (శ్రద్రఅన్న కొన్నిలక్షణాలున్నప్పుడు ఉండే ఆ సున్నితత్వాన్ని పోగొట్టు 
కుంటుంది. బహు స్పష్టంగా చూసే ఆ లక్షణంతో మనసుండడానికి (శ్రద్ద, వాత్సల్యం, 
కరుణ అనే ఈ లక్షణాలుండాలి. అయితే వాటిని బుద్ది ఒప్పుకోదు. మన 
దైనందినజీవితంలో యదార్ధంగా జరుగుతున్నదేమిటో పరీక్షించడంలో బుద్ది అందిస్తున్న 
వాటిపట్ల మనం అ(ప్రమత్రంగా వుండాలి. వర్లన వర్షింపబడినదిగాదని, పదం 
విషయముగాదని తెలుసుకునేందుకు నేనామాట వాడవచ్చునంటే- హెచ్చరిక అవసరము. 


మనం యింతకుముందు అనుకున్నట్లు జీవితమంటే ఏమిటో అర్థం చేసుకోకుండా 
మరణమంటే ఏమిటోఎప్పటికీ అర్హంచేసుకోలేము. మరణమంటే ఏమిటో తెలుసుకోకుండా 
(ప్రమన్నది కేవలం సుఖమవుతుంది. దానితో అది బాధ అవుతుంది. జీవించడం” అని 
మనం దెనినంటున్నాము? ౧త్య జీవితాన్ని చూస్తుంటే మనుషులతో, భావాలతో, ఆస్తితో ; 


52 


వస్తువులతో ఉండే ప్రతిబంధంలొ గొప్ప ఘర్షణ వున్నది. మనకు (ప్రతి సంబంధం ఒక 
యుద్దరంగమయింది. ఒక ఘర్షణయింది. జీవించడమంటే మనం పుట్టినప్పటి నుండి 
మరణించేవరకు సమస్యలను ప్రోగుచేసుకోవడంతో, వాటినెప్పటికీ పరిష్కరించక 
పోవడంతో, అన్నిరకాలయిన అంశాలతో బరువెక్కుతున్న ఒక (ప్రక్రియ. మౌలికంగా, 
ఎందులోనయితే మనిషికి వ్యతిరేకంగా మనిషి ఉంటున్నాడో ఆ రంగము, కనుక 
జీవించడమంటె ఘర్షణ. దానినెవరూ కాదనలేరు. మనకు నచ్చినా, నచ్చకున్నా మనమంతా 
ఘర్షణలో వున్నాము. అనంతంగావున్న ఈ సంఘర్షణ నుండి మనం బయట 
పడదామనుకోవడంతో పుట్‌బాల్‌ ఆటనుండి, దేవుని ప్రతిమవరకూ ఎన్నో రకాలయిన 
పలాయనాలను కనుగొన్నాము. మనలో (ప్రతి ఒక్కరికి సంఘర్షణ బరువే గాక దుఃఖం, 
ఒంటరితనం, నిరాశ ఆందోళన, అతా, అసంతృప్తి అమిత విసుగు, రోజువారీ 
కార్యక్రమమూ తెలుసు. దేనినయితే మనసు అసాధారణమయినదేదో ననుకుంటూ 
మళ్ళీ కావాలనుకుంటూ వెంటనే పట్టు కుంటుందో ఆ ఆనందపు మెరుపులు 
అప్పుడప్పుడూ ఉంటాయి. అప్పుడా ఆనందం ఒక స్మృతి అంటే బూడిదవుతుంది. 
మనం జీవించడమని మనం పిలుస్తున్నది దానినే. మనం జీవితం వంక చూసుకుంటే, 
మాటలతోనో, లేదా బౌద్దికంగానో గాక యదార్డాన్ని అలాగే చూసుకుంటే అదెంత 
శూన్యమో చూస్తాము. నలభై, ఏభై సంవత్సరాలు డబ్బు సంపాదించి కుటుంబాన్ని 
పోషిస్తూ తదితరమైనవి చేయడం (ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్ళి గడపడమూగురించి 
ఆలోచించండి. మనం జీవితమని దేనిని అంటున్నామంటే డబ్బును ముసలితనం, 
మరణాలతో నున్నదానిని, ఈ దుఃఖాన్ని మతం ద్వారా, తాగుడుద్యారా, 
పాండిత్యంద్వారా, లైంగికతద్యారా లేదా మరొకటిద్యారా అన్ని రకాలయిన వినోదాల 
ద్యారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాము. మన సిద్దాంతాలు, ఆశయాలు తత్తాలతో 
పాటుగా మనకున్నటువంటి జీవితమిది. మనం ఘర్షణలో, దుఃఖంలో జీవిస్తాము. 


మనకేది ఉచ్చు అయిందో, ఎందులోనయితే చిక్కుకున్నామో, ఆ సంస్కృతిని, 

ఆ సమాజాన్ని జీవితం తెచ్చి పెట్టింది. మనచేతనే ఆ ఉచ్చు తయారుచెయబడింది. 
అందుకే మనలో (ప్రతి ఒక్కరమూ ఆ ఉచ్చుకు బాధ్యులము. స్థాపితమయిన [క్రమతకు 
వ్యతిరేకంగా ఉద్యమించినా గానీ ఆ క్రమతను ఏర్పాటు చేసి, నిర్మాణం చేసుకున్నది 
మనమే. అందుకే దానికి వ్యతిరేకంగా ఉద్యమించడంలో ఉన్న అర్థం బహు స్వల్పము. 
ఎందుకంటే, మీకు తిరిగి మరొక (క్రమతనేర్సరచి, మరొక పెత్తనాన్ని సృష్టిస్తారు. జాతీయ 
విభేదాలను, జాతిమత విభేదాలను, యుద్దాలను, రక్తపాతాన్ని, కన్నీళ్ళను దీనంతటిని 
జీవితమంటున్నాము. మనకేమి చేయాలో తెలియదు. మనమెదుర్కొంటున్నదిది. ఎమి 
చేయాలో తెలియక పారిపోవడానికి ప్రయత్నిస్తాము. లేదా ఏమి చేయాలో చెప్పేందుకు 
ఒక అధికారాన్ని, గురువును, ఆచార్యులను, 'చూడు-ఇది మార్గం” అని ఎవరు చెపారో 
వారిని కనుగొనేందుకు ప్రయత్నిస్తాము. 


ఆచార్యులు, గురువులు, మహాత్ములు, తత్త్వవేత్తలు మనలను ఎందుకూ పనికి 


53 


రానట్టుగా నడిపించారు. ఎందుకంటే, మన సమస్యలను మనంనిజంగా పరిష్కరించు 
కోలేము. మన జీవితాలూ భిన్నంగాలేవు. మనమూ అదేవిధంగా దురాశతో, సంతోష 
రహితంగా దు:ఖపూరితులమై వున్నాము. కనుక మొదటి విషయమేమంటే ఎవరిని, వక్తతో 
సహా ఎవరినీ అనుసరించకూడదు. ఎలా (ప్రవర్తించాలోఎలా జీవించాలో తెలుసుకునేందుకు 
ఎప్పటికీ ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఎవరో చెప్పేది మీ జీవితంగాదు. మీరు మరొకరిని 
నమ్మితే వారిమీద ఆధారపడితే మిమ్మల్ని తప్పు త్రోవపట్టిస్తారు. గురువు, తత్త్వవేత్త, 
సిద్దాంతవేత్త అతడు కమ్యూనిస్టు గావచ్చు లేదా మత తత్త్యవేత్త గావచ్చు, అతని 
అధికారాన్ని మీరు కాదంటేనే మి వంక మీరు చూసుకొని సమాధానాన్ని పొందగలరు. 
అయితే మరొకరిని నమ్మి అతని మిద ఆధారపడినంతవరకు అతడెంత వివేక 
వంతుడయినా, తాను కోల్పోయినట్లే, తనకు తెలుసునని చెప్పే మనిషికి తెలియదు. 
కనుక మొదటి విషయమేమంటే ఎవరినీ అనుకరించకపోవడము. మనకు ఏమి చేయాలో 
తెలియదు గనుక అది చాలా కష్టము. నమ్మడానికి, అనుసరించడానికి మనం బాగా 
నబద్దులమయాము. 


జీవించడమని పిలువబడే యీ విషయాన్ని పరీక్షించడంలో మనం నిజంగానే 
సైద్ధాంతికంగా అన్ని రకాలయిన మానసిక అనుసరణను, ఏమి చేయాలని మనకెవరు 
చెప్తారో ఆ మనిషిని కనుగొని ప్రతి ఆరాటాన్ని ఒకప్రక్కకు పెట్టాలి. సత్యాన్నెవరు 
చెప్తారో గందరగోళంగా వున్న మనసెలా కనుగొంటుంది? తనలోని గందరగోళానికి 
అనుగుణంగా, గందరగోళపడే మనసు అటువంటివారినే ఎన్నుకుంటుంది. కనుక ఎవరినీ 
నమ్మి ఆధారపడవద్దు, మనమలా చేస్తే ఎంతో బరువును, పుస్తకాలమీద ఆధారపడటమనే 
బరువును, ప్రపంచంలోని సిద్దాంతాల బరువును మోస్తున్నట్టు. అది చెప్పనలవిగానంత 
బరువు. దానినొక ప్రక్కన పెట్టినప్పుడే పరిశీలించే స్వేచ్చ మీకుంటుంది. అప్పుడు 
మీకు ఒక అభిప్రాయము, ఒక సిద్దాంతము, ఒక నిర్దారణ ఉండవు, కాని ఉన్నదేదో 
దానిని యదార్ధంగా చూస్తారు. అప్పుడు మీరు చూడగలరు, తాను జీవిస్తున్న ఈ 
సంఘర్షణంతా ఎమిటి? అనగలరు. 


వక్త మాటల మీద ఆధారపడకుండా మీరంతా గూడా పరిశీలిస్తున్నారని ఆశిస్తాను. 
పరిశీలిస్తున్నప్పుడు తనతో వైరుధ్యమున్నంతవరకూ, పరస్పర విరుద్దమయిన కోరికల 
వైరుధ్యమున్నంతవరకూ, 'ఉన్నదేది, ఉండవలసిందేది” అనే వ్యతిరిక్తమున్నంతవరకూ 
ఘర్షణ ఉండడము చూస్తారు. ఉండవలసినది, ఉన్నదానికి వ్యతిరేకము. ఉండేదానితో 
_ఉండవలసినది రూపుదిద్రబడుతుంది. కనుక వ్యతిరేకమయిన అది కూడా 'ఉండేదేది' 
అన్నదే. ఎందులో ఘర్షణ ఉన్నదో ఆ ఘర్షణ ప్రక్రియే జీవించడము అంటే 'ఉన్నదేదో' 
అది నిజం. అందుకు వ్యతిరేకమేదంటే, ఎందులో ఘర్షణ, హింసలేదో ఆ 'అహింస' 
ఎవరు హింసాపరుడో ఆ మనిషి అహింసాపరుడవాలని ప్రయత్నిస్తున్నాడు. అహింసా 
పరుడవడానికి పదేళ్ళు పట్టవచ్చు. లేదా మిగిలిన జీవితమంతా పట్టవచ్చు. ఈ మధ్య 
కాలంలో హింసాబీజాల నతడు నాటుతున్నాడు. కనుక అక్కడ హింస అనే వాస్తవం, 


54 


అందుకు వ్యతిరేకమయిన ఆ అహింస అనే అవాస్తవం వున్నాయి. ఈ వైరుధ్యంలో 
మనిషి ఏదోకావడానికి ప్రయత్నించడంలో ఘర్షణ వున్నది. మీరు వ్యతిరేకమయిన దానిని 
రానివ్వకుండా వుండగల్షితే, అహింసాపరుడు గావాలని ప్రయత్నించకుంటే అపుడు 
యదార్ధంగా హింసనెదుర్కొనగలరు. అప్పుడు వ్యతిరేకమయిన దానిలో నున్న ఘర్షణవలన _ 
ఏది విచ్చిన్నమవదో ఆ శక్తి వుంటుంది. అప్పుడు 'ఉండేదేదో' కనుగొనే శక్తి గాఢానుభూతి 
ఉంటాయి. 


దినిని నేను స్పష్టం చేస్తున్నానా? భావప్రసార మెంత (ప్రయాసతో కూడుకున్నదయినా, 
భావప్రసారానికంటే అత్యంత ముఖ్యమయినది. 'ఒక్కటయి (గ్రహించడము' ఈ 
_ సమస్యపై యిరువురికి ఏకదృష్టి కలగడము. అంటే మన యిరువురమూ ఒకేసారి ఒకే 
స్థాయిలో పరిశిలించి నేర్చుకునే, కనుగొనే ఉద్దేశంతో ఉండడము. అప్పుడే ఇరువురూ 
ఒక్కటవడమూ, అది భావ(ప్రనారాన్ని మించిపోవడమూ జరుగుతుంది. మనం యీ 
రెండింటి కోసం భావ (ప్రసారము చేసుకోవడానికి ప్రయత్నించడమే గాక అదే సమయాన 
ఈ సమస్యను ఒకేదృష్టితో చూసే ఏకస్టితికి ప్రయత్నిస్తున్నాము. (ప్రచారం గాదిది. 
మిమ్మల్ని (ప్రభావితం చేయాలని, నచ్చచెప్పాలని, మీ మీద ఇది రుద్దాలని మేము. 
ప్రయత్నించడం లేదు. కేవలం పరిశీలించమంటున్నాము. 


వ్యతిరేకమయినదెక్కడుంటే, అక్కడ వాస్తవంగా ఉన్నదేమిటో పరిశీలించడము, 
చూడడము, సాధ్యం గాదన్నది అప్పుడు చూశాను. ఆశయమనేది వైరుధ్యానికి, అందుచేత 
ఘర్షణకు కారణము. మీరు కోపంగా ఉన్నప్పుడు, 'నేను కోపంగా ఉండకూడదు” అంటే 
ఆ 'ఉండగూడదు' అనుకోవడం వైరుధ్యాన్ని తెస్తున్నది. దాని వలన అక్కడ కోపానికి 
తాను కోపంగా ఉండరాదన్న నటనకు మధ్య విభజన వుంటున్నది. మి కోపాన్ని 
రానివ్వడానికి, దాని ఎరుకతో ఉండడానికి, ఆ కోపముయొక్క (ప్రాముఖ్యాన్ని చూడడానికి 
మీకు శక్తి కావాలి. ఘర్షణద్యారా వ్యతిరేకమయినదానికోసం ప్రయత్నించడంద్వారా ఆ 
శక్తి చెల్లాచెదురై పోతుంది. కనుక వ్యతిరేకతను మిరు పూర్తిగా వదిలేయగలరా? 
వ్యతిరేకమయినది కేవలం ఒక ఆశయమేగాక కొలిచే, పోలే ప్రక్రియ గనుక వదిలేయడం 
చాలా కష్టము. ఎప్పుడూ పోల్పడము ఉండదు. అక్కడ వ్యతిరకమయినది ఉండదు. 


ఒక ముఖ్య పా(త్రధారితో, ఒక దైవ సమానునితో, ఒక పెద్దమనిషితో మనను పోల్చి 
అంచనా వేయడానికి తర్సీదు పొందామని, నిబద్దులమయ్యామని మికు తెలుసు. 
ఉండేదేదో పరిశీలించడానికి పోల్చడమంతటి నుండి, ఆశయాన్నుండి, వ్యతిరేకమయిన 
దానినుండి మన మనసు స్వేచ్చనొందాలి. అప్పుడు వ్యతిరకమయినది తెచ్చిన వైరుధ్యాన్ని 
ఒక పక్కకు పెట్టే శక్తి సజీవత్వము ఉంటాయి. పోల్ళి ప్రక్రియనుండి స్వాచ్చనొందడానికి 
క్రమశిక్షణ గావాలి. వ్యతిరేకమైన దాని వ్యర్థ్హతను అర్థం చేసుకోవడంల్‌ నే ఆ క్రమశిక్షణ 
వస్తుంది. దినిని దగ్గరగా పరిశిలించడానికి ఆ సంఘర్షణ స్వరూప స్వభావాలు మొత్తాన్ని 
చూడడానికి, చూడడమనే యీ చర్యే క్రమశిక్షణను ఆశిస్తుంది. అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ 
అంటే నేర్ఫుకోవడం. మనము అణచివేయడలేదు. మనమేదో అయిపోవాలని, 


55 


అనుసరించాలని కట్టుబడి వుండాలని ప్రయత్నించడంలెదు. నేర్చుకుంటున్నాము. ఈ 
క్రమశిక్షణ అసాధారణ ఒద్దికతో, సున్నితంగా ఉంటుంది. 

ఈ ఘర్షణను మనలో ప్రతి ఒక్కరమూ పరీక్షిస్తూ వున్నాము. వ్యతిరేకమయిన 
దానివలన ఘర్షణ వస్తుంది అన్నాము. వ్యతిరేకమయినది గూడా ఘర్షణలో భాగమే. 
వ్యతిరేకమయినది గూడా ఉన్నదే. ఉన్నదానిని అర్థం చేసుకోలేక పరిష్కరించలేక 'ఎలా 
వుండాలి” లోనికి మనసు పారిపోతుంది. దానినంతా ఒక పక్కన పెడితే ఉన్నదానిని 
అంటే హింసను మనసు దగ్గరగా పరిశీలింపగలదు. దినిని ఒక ఉదాహరణగా తీసు 
కున్నాము. కాబట్టి హింస అంటూ మనం పిలుస్తున్నదేమిటి? హింసకు వ్యతిరేకమయినది 
లేనప్పుడు వాస్తవంగా కోపమనే ఆ యదార్జాన్ని ద్వేషమన్న అనుభూతిని ఎదుర్కొన్నప్పుడు 
అక్కడ హింస వుంటుందా? కోపముంటుందా? దానిలోనికి వెళ్ళండి. నేను 
సూచింపవచ్చునంటే దీనిని మీలోనే చూడవచ్చు. దీనిలోనికి చాలా వివరంగా పోతాను. 
ఎందుకంటే, మరణమంటే ఏమిటో, (ప్రేమంటే ఏమిటో మనమర్హం చేసుకోవాలి. కనుక 
కొంత త్వరగా ముందుకు వెళదాము. 


బీవించడము అని మనమంటున్నదేదో అది ఘర్షణ. ఆ సంఘర్షణేమిటో మనం 
చూశాము. ఆ సంఘర్షణను అర్ధం చేసుకుంటే ఉన్నదేదో" అదే నిజం. నిజాన్ని 
పరిశీలించడమె ఉన్నదానినుండి మనసును విడుదల చేస్తుంది. మన జీవితంలో చాలా 
దుఃఖం గూడా వున్నది. దానిని లేకుండా చేయడమెలాగో మనకు తెలియదు. దుఃఖం 
అంతమయి పోవడంతో వివేకం మేల్కొంటుంది. దుఃఖమేమిటో, దాని స్వరూప 
స్వభావాలేమిటో తెలియకుండా (ప్రేమంటే ఏమిటో మనకు తెలియదు. ఎందుకంటే, 
మనకు (పేమంటే దుఃఖం, బాధ, సుఖం, అసూయ. ఒక భర్త తన భార్యకు ఆమెను 
(ప్రమిస్తున్నానని చెప్పిన ఆ సమయానే అత్యాశతో వుంటే ఆ ప్రేమకున్న అర్ధమేమిటి? 
అత్యాశాపరుడయిన మనిషి (పమించగలడా? పోటీ పడే మనిషి పమించగలడా? 
అయినప్పటికీ మనం పోటి పడుతూనే, అత్యాశతో, మనదైన స్వంత స్థానం, పురోగమనం " 
యిత్యాదిని వెతుక్కుంటూనే (పైమగురించి, ఆర్హత గురించి యుద్దాన్ని ఆపడంగురించి 
మాట్ల్టాడుతాము. ఇదంతా దుఃఖాన్ని తెస్తుంది. దుఃఖం అంతమవగలదా? నిజంగా వున్నది 
అదే గనుక మిమ్మల్ని మీరు అర్హంచేసుకున్నప్తుడు మాత్రమే దుఃఖం అంతానికొస్తుంది. 
అప్పుడు మికు దుఃఖమెందుకు కలిగిందో, తనపై తనకు జాలో లేదా ఒంటరితనమనే 
భయమో, మీ స్వంత జీవితం శూన్యమవుతుందనో, మరొకరిపైన ఆధారపడడంతో మీకు 
వచ్చే దుఃఖమో అర్హంచేసుకుంటారు. మన జీవితంలో యిదంతా ఒక భాగం. మన 
మిదంతా అర్థం చేసుకున్నప్పుడు మరెంతో పెద్దదయిన మరణమనే సమస్యలోని కొస్తాం. 
పునర్జన్మగురించి, మరణం తర్వాత ఎమి జరుగుతుందోనన్న దానిగురించి మాట్లాడు 
కోవడంలేదని దయచేసి మనసులో పెట్టుకోవాలి. మనం దాని గురించి, మరణభయంతో 
ఎవరున్నారో వారిగురించి మాట్లాడుకోవడం లేదు. 


నిన్న మనం భయమనే (ప్రశ్చలోనికెళ్ళాం. భయాన్నుండి మనసు విడుదలయితే 


56 


అప్పుడు మరణమంటే ఏమిటి? వ్యాధి, సతిని కోల్పోవడము, వేల రుగ్మతలు, వయసు 
పైబడడమనే భయం-వృద్దాప్యం యీ యిబ్బందులన్నింటితో ఉంటుంది. ఈ దేశంలో 
వృద్దులందరిని యువకులని పిలుస్తారు. ఎనభై ఎళ్ళ (స్త యువతి అని పలవబడుతుంది. 
ప్రజలు భయపడతారు. ఎక్కడ భయముంటే అక్కడ అవగాహన వుండదు. తన గురించి 
జాలిపడితే దుఃఖంపోదు. కాబట్టి మరణించేది ఏది? జీవి అంతమవుతుందన్నది రూఢియే. 
మనిషి జీవించేది తొంబది సంవత్సరాలు. శాస్త్రవేత్తలు మందేదయినా కనుక్కొంటే . 
నూటయాభై సంవత్సరాలు జీవించవచ్చు. ఇప్పుడు మనం జీవిస్తున్నట్లే నూటయాభై 
సంవత్సరాలు జీవించాలని ఎందుకనుకుంటాడో దేవుడికే తెలియాలి! అయినప్పటికీ 
మీరు నూటఏభయి సంవత్సరాలు బీవించేసరికి జీవి ఉడిగిపోతుంది. ఎందుకంటే మనం 
ఘర్షణలో , భయంలో, ఆదుర్దాలో, జంతువులనూ, మనుషులనూ చంపుకుంటూ చాలా 
ఘోరమైన తప్పుదారిలో జీవిస్తున్నాము. మన జీవితాలను ఎంత చిందరవందర 
చేస్తున్నామో! కాబట్టి వృద్దాప్యం భయంకరమైన విషయము. అయినా ఎప్పుడూ మరణం 
యవ్వనులకూ వుంటుంది. మధ్యవయస్కులకూ వుంటుంది. ఏ మరణమయితే తప్పదో 
ఆ భౌతికమరణంగాక మరణమంటే మరింత అర్హమేమిటి? కేవలం భౌతికమయిన 
దేహం అంతమవడమే గాక మరణానికి లోతయిన అర్హమున్నది. మానసికంగా 'నా, 
'మీ” అన్నవి అప్పటికప్పుడే అంతానికి రావడము. అంటే నేను”, “మీరు” ఆర్జించిన 
జ్ఞానం, పడిన కష్టం, సుఖమయ లేదా బాధాకర జ్ఞాపకాలు, తెలిసిన .వాటి తాలూకు 
. వేదనలు అన్ని, మానసిక సంఘర్షణలు, తాను అర్హం చేసుకున్న విషయాలు తాను 
చేయాలనుకుని చేయని విషయాలు. ఎటన్నింటి మధ్య నేను మీరు అంతమవడం. 
మానసిక పోరాటము, జ్ఞాపకాలు, సుఖం, బాధలు అవన్ని అంతమవడము. నిజానికి 
తనకును భయమదే. మరణానికి ఆవల వున్నదేమిటోనన్నది గాదు. తెలియని దానిగురించి 
ఎప్పటికి తాను భయపడడు. తెలిసింది అంతమవుతుంది అన్నదే తనను భయ 
పెడుతుంది. తెలిసినది అంటే మీ యిల్లు, మీ కుటుంబం, మీ భార్య, ఖు పిల్లలు, 
మీ భావాలు, మీ సామానులు, మీ పుస్తకాలు బుమ్మల్ని మీరు ఏ విషయాలలో ఐక్యం 
చేసుకున్నారో అది. అదిపోతే మీరు పూర్తిగా ఒంటరి వారయిపోతారేమోనని. అదీ ఆ 
ఒంటరితనం గురించి మీరు భయపడుతున్నది. 


దానిని సైద్ధాంతికంగా చూడక, వాస్తవంగా చూస్తూ తాను స్వంతం చేసుకున్నది, 
సృష్టించింది, కృషి చేసింది అంతా పోగొట్టుకుంటానేమోనన్న భయాన్ని చూస్తూ ప్రతిరోజూ 
తనకు తెలుస్తున్న (ప్రతిదాని గురించ మానసికంగా మరణించడం తనకు సాధ్యం 
గాదా? అనడుగుతాడు. (ప్రతిరోజూ మరణించడంతో (ప్రతిరోజూ మనసు స్వచ్చంగా, 
లేతగా, అమాయకంగా చూడగలదా? నిజంగా చేయండి. ఎంతటి అసాధారణ విషయాలు 
జరుగుతాయో తెలుసుకోవచ్చు. అప్పుడు మనసు అమాయకమవుతుంది. పాతమనసు 
ఎంతటి అనుభవశీలి అయినా ఎప్పటికీ అమాయకంగా ఉండదు. ప్రతిరోజూ బరువులన్నీ 
వదిలేసి, (ప్రతి సమస్యనూ అంతమొందించిన మనసు మాత్రమే నిర్మలమవుతుంది. 
అప్పుడు జీవితానికి ఉన్న అర్హం పూర్తిగా వేరు. (ప్రేమంటే ఏమిటో తానప్పుడు తెలుసు 


5/ 


కోగలడు. (ప్రేమంటే సుఖం గాదు అన్నది స్పష్టము. నిన్న పనన జ భయంవలెనే 
సుఖం ఒక ఆలోచనా ప్రక్రియ గనుక సుఖం బాధనుగూడా తెస్తుంది. ప్రేమ ఒక ఆలోచనా 
ప్రక్రియ అయితే అది ప్రేమవుతుందా? మనలో చాలామందిమి ఈర్య్యాసూయలతో 
ఉన్నప్పటికీ (ప్రేమగురించి మాట్లాడుతాము. అసూయతో నున్న మనసు (పేమించగలదా? 
తాను (ప్రేమిస్తున్నాను అంటే, అది (పైమేనా? లేకుంటే మనసు తన సుఖాన్ని రక్షించు 
కుంటూ భయాన్ని పెంచుతున్నదా? భయమూ, సుఖమూకూడా ఆలోచనలే, 
అటువంటప్పుడు (ప్రేమను పెంపొందించగలమా? దానితో లైంగిక సమస్య వస్తుంది. 
(నవ్వులు) మీరెందుకు నవ్వుతారు? మీరు నవ్వడం నాకు సంతోషమే. కాని ఎందుకు 
నవ్వుతున్నారు: 

మనం భయం గురించి అన్వేషించినట్టు, జీవితమంటే ఏమిటో అన్వేషించినట్టు, 
యీ ప్రశ్నను మనం అన్వేషించాలి. లైంగికతను మనమంత పెద్ద విషయం ఎందుకు 
చేశాము. లైంగికత మనకటువంటి సమస్యెందుకయింది? (ప్రతిదీ దానిచుట్టూ 
తిరుగుతున్నట్టు, యిప్పుడే గాదు గతంలో కూడా అలా తిరుగుతున్నట్టు కన్పిస్తుంది. 
జీవితంలో యిదెంతో అపురూపమయిపోయింది. ఎందుకయింది? మీరు దయచేసి 
కనుక్కొండి. మనం ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలేదు. పరీక్షిస్తున్నాము. అది అమిత 
(పధానమయింది. ఎందుకంటే, మొదట బౌద్దికంగా మనం నకలు మనుషులము. 
ఇతరులేమి చేశారో, ఏమి చేస్తున్నారో మనకు తెలుసు. ఇతరులు-బుద్దుడు, (క్రీస్తు 
-ఇతరులంతా ఎమి చెప్పినా దానిని మనం సిద్దాంతీకరించి వల్లిస్తాము. అది బౌద్దిక 
స్వేచ్చగాదు. ఆలోచననుండి వచ్చే స్వేచ్చగాదు. మనం ఆలోచనతో కట్టి వేయబడ్డాము. 
ఆల్‌ చన ఎప్పుడూ పాతదే. ఎన్నటికి, (క్రొత్తది కాదు. కనుక స్వేచ్చ అనే పదానికి లోతయిన 
అర్థంలో చూస్తే బౌద్దికంగా స్వేచ్చలేదు. ఎందుకంటే, (కైస్తవుడో, కాథలిక్కో లేదా 
కమ్యూనిస్థో చెసే (ప్రచారానికి మనం బానిసలము. ఎక్కడా స్వచ్చ లేకుండా ఇక్కడ 
మాత్రమే ఆ స్వేచ్చ ఉన్నది. అదీ స్వెచ్చగాదు. ఎందుకంటే, మీరు సుఖంలో, కుటుంబ 
సుఖమనే బాధ్యతలో చిక్కుకున్నారు. అయితే మీరు కుటుంబాన్ని, పల్లలను నిజంగా 
(ప్రమించివుంటేే మీ హృదయంతో ్రేమించివుంటే యుద్దం ఒక్కరోజయినా ఉండే 
దనుకుంటున్నారా? 


మి భద్రత ఉన్నది సుఖంలో గనుక ఆ భద్రతలో బాధ, దుఃఖం, గందరగోళం 
వున్నాయి, కనుక అన్నింటిలో, లైంగికతతో సహా అన్నింటిలో బాధ, హింస, అవమానము, 
ఈర్ష్య ఆధారపడడము ఉన్నాయి. దేనిలో స్వేచ్చానుభూతి ఉన్నదో ఆ ఒక్కటి గూడా 
ఒక బంధమవుతుంది. ఇదంతా నిజంగా చూస్తూ మాటలో చూడడంగాదు. వరనతో 
మైమరిచిపోవడం గాదు. ఎందుకంటే, వర్లన ఎప్పటికి వర్లింపబడిన వస్తువుగాదు. మీ 
కళ్ళతో, మి హృదయంతో, మీ మనసుతో పూర్తి సావధానంగా చూస్తుంటే మీకు (పేమ 
అంటే ఎమిటో తెలుస్తుంది. మరణమంటే ఏమిటో, జీవితమంటే ఏమిటో గూడా మీకు 
తెలుస్తుంది. 


58 


4 


మనిషి అశాశ్వతమయినదానిని మించి దేనికోసమో అన్వేషిస్తున్నాడు. బహుశా 
మన ఊహకందని కాలాన్నుండీ పవిత్రమయింది, ప్రాపంచికము గానిది ఆలోచనకు 
బుద్దికి అందనిది ఏదయినా వున్నదా అని (ప్రశ్నిస్తూనే వస్తున్నాడు. మనసు కనిపెట్టలేని, 
ఆలోచన చూపెట్టలేని ఒక కాలరహిత స్థితి, నిజంగా కాలపు ఉనికే లేని మానసిక స్థితి, 
" దివ్యము, పవిత్రము, పూర్ణము (ఆ పదాలను వాడవచ్చునంటే) అంతములేనటువంటి . 
యదార్ధ తత్వమొకటి ఉన్నదేమోనని ఎప్పుడూ (ప్రశ్నిస్తూనే ఉన్నాడు సంస్థాపితమయిన 
మతాలు సమాధానాన్నందించినట్టు అనిపస్తున్నది. అక్కడ సత్యమున్నదన, భగవంతుడు 
న్నాడని, మనసు అంచనాలకు సాధ్యమవనిదేదో ఉందని అంటారు. ఆ తర్వాత సత్యం 
అనుకున్న దానిని సంస్థాగతం చేయనారంభించడంతో మనిషి సత్యదూరంగా నడిపింప 
బడ్డాడు. మికు దెయ్యంకథ గుర్తుండి ఉండొచ్చు. అది తన మి(త్రునితో రోడ్డున 
నడుస్తున్నప్పుడు ఒక మనిషి తల (క్రిందకువంచి రోడ్డు మీదినుండి ఏదో తీసుకోవడం 
చూశారు. తీసుకుని దాని వంక చూస్తున్నపుడు అతడి ముఖంలో ఎంతో సంతోషం 
కన్పించింది. ఆ దెయ్యం స్నేహితుడు అతడు తీసుకుంటున్నదేమిటని అడిగితే 'అది 
సత్యం” అని దెయ్యం చెప్పింది. దానితో మిత్రుడు 'వ్యాపారానికిది నష్టంగాదా?' అన్నాడు. 
కానే కాదు, దానిని నిర్వహించడంలో నేను సహాయపడబోతున్నాను' అని దెయ్యం 
బదులిచ్చింది. (నవ్వులు) 


చేతితోగాని, మనసుతోగాని చేయబడిన ఒక మూర్తిని పూజించడము, సంస్థా 
గతమయిన మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, వాటి సౌందర్య భావంతో చాలా 
సంపూర్ణంగా పవిత్రంగా తయారయ్యాయి. దానితో ఏది కొలతకందనిదో, కాలానికి 
అతీతమోదాని అన్వేషణలో మనిషి చిక్కుకున్నాడు. ఆ ఉచ్చులో బడ్డాడు. మోసగించ 
బడ్డాడు. ఎందుకంటే అతనెప్తుడూ ఈ (ప్రపంచంతో సంబంధం లేనిదెదో కనుగొనాలని 
ప్రయత్నించాడు. అసలు నిజానికి సంప్రదాయ, బూర్జువా, పెట్టుబడిదారీ లేదా కమ్యూనిస్టు 
సమాజాలు యిచ్చేవి మాత్రం ఏమున్నది? తిండి, బట్ట, గూడు తప్పించి అవి యిచ్చెది 
చాలాస్సల్పము. బహుశా పనిచేయడానికి, డబ్బెక్కువ సంపాదించడానికి అవకాశాలెక్కువ 
ఉంటే ఉండొచ్చు. కాని చివరకు చూడగా ఆ సమాజాల కివ్వడానికున్నదే బహు స్వల్పము. 
మనసు (ప్రజ్ఞాశీలి, ఎరుక కల్లినదీ అయితే దినిని తిరస్కరిస్తుంది. భౌతికంగా శరీరానికి 
కావలసినది ఆహారము, దుస్తులు, నివాసము. అవి తప్పక కావలసిందె కాని ఎప్పుడు 
వాటికే ప్రాధాన్యత పెరుగుతుందో అప్పుడు బీవితం అద్భుతమయిన తన అర్థాన్ని 
కోల్పోతుంది. కాబట్టి ఈ సాయంకాలం పవిత్రమయినదేదయినా ఉన్నదేమో, 
ఆలోచనలతోగానీ, పరిస్థితులతో గానీ కూర్చలేనిది, ప్రచారం ఫలితంగానిది ఏదయినా 
నిజంగా ఉన్నదేమో మనందరం కనుగొనడానికి సమయాన్ని వెచ్చించడం ఉచితంగా 
వుండవచ్చు. మనం ఈ ప్రశ్నలొనికి వెళ్ళగలగడం సముచితమైంది. ఎందుకంటే, 
మాటలతోగానీ, ఆలోచనతోగానీ, ఏ అనుభవంతోగానీ కొలవలేనిదానిని తెలుసు 


59 


కొనకపోతే జీవితం, నిత్యజివితం అమితడొల్లగా ఉంటుంది. బహుశా అందుకే ఈ 
తరం ఈ సమాజాన్ని నిరాకరించి - అదిగాకవోవచ్చును - దినదిన పోరాటానికి, 
వికారతకు, (క్రూరతకు ఆవల ఏదయినా ఉన్నదా అని చూస్తున్నది. 

'ధార్మికమయిన మనసంటే ఏమిటి? “ఎది సత్యమో చూడగల్లిన మానసిక స్థితి 
ఏమిటి?” అన్న |ప్రశ్చలోనికి మనం వెళ్ళి విచారణ సాగించగలమా? మీరనవచ్చు - సత్వం 
అన్నదేదీలేదు. దైవమన్నదిలేదు. దేవుడు మృతమయాడు. ఈ (ప్రపంచాన్ని మనకు 
చేతనయినంత బాగా తయారుచేసి దానితో సాగిపోవాలి. అంతులేని గందరగోళం, 
దుఃఖం, ఆకలి బాధ, మురికివాడలు, జాతివిద్వేషాలు ఉన్నచోట యిటువంటి ప్రశ్నల 
నడగడమెందుకు? మనం ఏటన్నింటిపట్ల (శ్రద్దతో మానవయ సమాజాన్ని తీసుకు వద్దాము” 
అని. ఇది చేసేసిఉన్నా - చేస్తారని ఆశిస్తాను - ఈ |ప్రశ్చనింకా అడుగ వలసే వుంటుంది. 
పది, పదిహేను, ఎభయి సంవత్సరాల తర్వాత మిరీ ప్రశ్న నడుగు తారేమో. కాని 
యీ ప్రశ్నను తప్పక అడుగవలసినదే. కాలాన్ని అంతంచేసే స్థితి ఏదయినా వున్నదా?అని 
అడుగవలసిందెి. 


మొట్టమొదట చూడడానికి సళ్ళ ఉండాలి. అటువంటి స్థితి ఉన్నా లేకున్నా ఏది 
ఉన్నట్లు భావించగూడదు. ఏ భావనో, ఆశో, ఏ భయమో ఉన్నంతవరకూ మనసు 
వక్రమయి స్పష్టంగా చూడలేదు. కనుక తెలుసుకోవాలంటే స్వేచ్చ తప్పక అవసరము. 
శాస్త్రప్రయోగశాలలొ నయినా పరిశీలించాలంటే సచృగావాలి మకు ఒక ఊహా ప్రతిపాదన 
ఉండొచ్చు అయితే అది మి పరిశీలనడ్డుకుంటుంటే దానినో ప్రక్క వుంచుతారు. మీరు 
స్వేచ్చలో మాత్రమే పూర్తిగా కొత్తదానిని తెలుసుకోగలరు. కాబట్టి మన మిరువురము 
_ కలిసి మాటలతోనేగాక, మాటలకతీతంగా గూడా అందుకు సాహసించబోతుంటే అపుడు 
వ్యక్తిపరకోరికలు, భయం, ఆశ నిరాశలు మొదలయిన అన్నింటినుండీ స్వేచ్చ వుండాలి. 
మనకందుకు మచ్చలేని, నిబద్దతలేని, స్పష్టమయిన దృష్టి వుండాలి. అప్పుడే మనం 
స్వేచ్చలో నుండి పరిశీలింపగల్లేది. అది మొట్టమొదటి విషయం. 


గత మూడు ప్రసంగాలలో భయం, సుఖం అన్న సమస్యలున్నాయని తెలుసు 
కున్నాము. మనకది స్పష్టమవకపోతే, తనకున్న భయాన్ని ప్రన్నించుకోకుంటే మనం తర్వాత 
అన్వేషించబొతున్న దానిని అర్ధం చేసుకోవడం సాధ్యంగాదు. మన మనసులు నమ శకాలతో 
- (క్రైస్తవుల, హిందువుల, బౌద్దుల నమ్మకాలతో నిబద్దమయ్యాయన్నది స్పష్టము. ఏ రకమైన 
నమ్మకాన్నుండయినా సంపూర్ణ స్వేచ్చ లేనప్పుడు పరిశీలించడము, ఆలోచనతో 
కలుషితమవని నిజం ఎదయినా ఉన్నదేమో తెలుసుకోవడము అసాధ్యము. తాను మొత్తం 
సామాజిక నితినుండి గూడా సాతం(తుడవాలి. ఎందుకంటే, సామాజిక నీతి నీతిగాదు. 
ఉత్తమనైతికతలేని మనసు, నిబి కృతమయిన ధార్మికతలేని మనసు స్వేచ్చగా వుండలేదు. 
అందుకే తనకు తాను అర్థం చేసుకోవడము, తనను తాను తెలుసుకోవడము, తన 
సంపూర్ణ స్వరూపాన్ని అంటే ఆలోచనలు, ఆశలు, భయాలు, ఆందోళనలు, అతా(శలు, 
పోటీ, పోరాట తత్వాలను మొత్తం చూడడము ముఖ్యమైనవి. అర్హం చేసుకుని లోతైన 


60 


_ సత్ర్రవర్తనను అలవరుచుకోకపోతే అక్కడ స్వేచ్చ వుండదు. ఎందుకంటే, తనదయిన 
అస్స్పష్టతతో, అనుమానాలతో, అవసరాలతో, వత్తిళ్ళతో గందరగోళంలో పడుతుంది. 


కాబట్ట ధారి ఎకమయిన మనసంటే ఏమిటో, అసలు అటువంటిది ఉన్నదేమో అన 
మౌలిక ్రశ్నలోంచి విచారణ చేయాలంటే చేతనాస్థాయిలోనేగాక లోలోతుల్లో ఉన్న 
అచేతనా స్థాయిల్లో గూడా స్వేచ్చ ఉండాలి. నిక్షిప్రమయి, చీకటిగా, తెలియకుండా ఉండే 
అంతళ్ళేతనేదో ఉన్నదని మనలో చాలా మందిమి అంగీకరించాము. ఆ అంతశ్ళేతన 
మొత్తాన్ని అర్థంచేసుకోకుండా కేవలం విశ్లేషణాత్మక పరీక్షతో ఉపరితలాన్నే తాకటంలో 
అర్థమే లేదు. అది పండితులు చేసినా, తన విచారణద్యారానయినా. కాబట్టి చైతన 
వంతమయిన మనసులోనికేగాక దీనిలోనికి గూడా ఏదయితే లోలోతుల్లో ఎక్కడో 
రహస్యంగాదాగి, ఎన్నడూ (ప్రజ్ఞాకాంతికి విచారణ వెలుగుకు అభివ్యక్తం కాలేదో, ఆ 
మనసులోనికి చూడాలి. చేతనా మనసు అంటే దైనికమయిన మనసు పోటీతో విద్యతో 
పదునెక్కిన మనసు, అటువంటి మనసు లోతుల్లో ఉన్న అంతళ్ళేతనా పొరలను 
పరీక్షించగలదా అన్న (ప్రశ్చలోనికిగూడా మనం వెళదామా? 


నిధి నిక్లేపాలున్నాయంటూ అందరూ మాట్లాడుకుంటున్న యీ అంతశ్చేతనంటే 
ఏమిటి? అదేమిటో తెలుసుకోవాలంటే నిపుణులు వ్రాసిన (గ్రంథాలన్నింటినీ తిరగ 
వేయవలసిందేనా? అదేమిటో చెప్పించుకోవడానికి ఒక (ప్రతిభావంతుని దగ్గరకు 
వెళ్ళవలసిందేనా? తనకు తాను దానిని పాక్షికంగా, భాగాలలో గాక సంపూర్ణంగా తెలుసు 
కోగలడా? మిరు కలలుగనాలి. లేదంటే పిచ్చివారవుతారు అన్నారు. ఎందుకంటే 
అంతశ్చేతనలొ దాగి కనుగొనబడని మనసు పొరలను తెల్సేవి, సూచించేవి కలలేగనుక 
ఈ లోతుపారలను వ్యక్తికరించేవి కలలే. ఈ విధంగా నీవో లేదా విశ్లషకుడో కలలను 
వ్యాఖ్యానించగరల్లితే అంతశ్ళ్చేతనను వెలికి తెచ్చి ఖాళీ చేయగలరు. అసలు కలలు 
కనడమెందుకని ఎవరూ (ప్రశ్నించలేదు. మిరు కల గనాలి. అది ఆరోగ్యకరమయినది. 
సాధారణంగా జరిగేది అని చెప్పినా ఆ చెప్పినదానిలోని నిజానిజాలను ప్రశ్నించగలగాలి. 
ఎందుకంటే ప్రతిదానిని సందేహించాలి. ఈ సందేహం మీకు శక్తినీ, జీవాన్ని తీవ్ర 
అనుభూతిని యిస్తుంది. అసలు కలలెందుకు? అని మనం (ప్రశ్నించాలి. ఎందుకంటే 
నిరంతరం అంతులేకుండా కదులుతూ రాత్రింబవళ్ళు మనసు పనిచేస్తుంటే దానికి 
విశ్రాంతి ఉండదు. తనను తాను మళ్ళీ స్వచ్చంగా, సరి(క్రొత్తగా చేసుకోలేదు. అది 
నిరంతరం పని చెస్తున్న ఒక యం(త్రంలాగా ఉంటుంది. తనను తాను అరగదీసు 
కుంటుంది. కాబట్టి మనమిప్పుడడిగినట్సేి కలలు గనకుండా ఉండడం సాధ్యమవు 
తుందేమో తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే, అంత్ఫోతనలో గతం - జాతిపరంగా, 
కుటుంబపరంగా సం[క్రమించినవి, సామాజిక సంప్రదాయము, వివిధ సూత్రాలు, 
నియామకాలు, (ప్రేరణలు, జంతువులునుండి సంక్రమించినవి - యివన్నీ ఉన్నాయక్కడ. 
కలలద్యారా యివి కొంచెం కొంచెం బయటపడతాయి. వాటి అర్జాన్ని సవ్యంగా 
గ్రహించాలి. ఏది ఏమయినా అది అసాధ్యము. ఆ కలలన్నింటినీ తర్జుమా చేయడానికి 


61 


పండితులున్నారు. అయితే ఆ తర్జుమా వారి నిబద్దతనుండో, జ్ఞానాన్నుండో, యితరుల 
ద్యారా పొందిన సమాచారాన్నుండో చెస్తుంటారు. 


అందుకని మనమడుగుతున్నాము - కలల అవసరమున్నదా? అన. కలలు 
గనకుండా ఉండడము సాధ్యమా? చేతనత్వమంటే పైపైన ఉన్నదెగాక (క్రింద ఉన్నదేదో 
అది గూడా - విషయమంతా. మనసులో ఉన్న విషయాన్ని మెలకువలో పరిశీలించగల్లితే 
నిద్రించినప్తుడు కలల అవసరముండదు. అంటే మెలకువతోనున్న సమయమంతా మీ 
ఆలోచనలు, మీ అనుభూతులు, మీ (ప్రతిచర్యలు, మి ప్రేరణలు, సంప్రదాయము, 
వెనుకొడటాలు, వివిధ రకాలయిన నిర్బంధాలు వత్తిళ్ళు మీరు గమనిస్తుంటే సరి 
దిద్దకుండా వేరుగా వుండాలంటూ వత్తిడి చేయకుండా వాటిని అనువదించకుండా పగటి 
సమయంలో నిజంగా ఎంపికలేని ఎరుకతో ఉంటే మనసప్పుడు (ప్రతిదాని పట్టా, ప్రతి 
ఆలోచనా చలనం పట్లా ఎంతో జాగృతమై, సున్నితమైఉండడంతో (ప్రేరణలు, జాతి 
సంక్రమణలు మిగిలినవన్నీ పైకొచ్చి వెల్లడవుతాయి. దీనిని గంభీరంగా తీవ్రతతో 
తెలుసుకోవాలన్న గాఢ అనుభూతితో చేస్తే మీ రాత్రులు ప్రశాంతంగా, ఒక్క కలగూడా 
లేకుండా ఉంటే మిరు మెల్కొన్నప్తుడు మనసు స్వచ్చంగా, స్పష్టంగా, ఎటువంటి వక్రతలూ 
లేకుండా ఉండడము కన్పిస్తుంది. వ్యక్తిగత అంశం కరిగిపోవడంతో సంపూర్ణ పరిశీలన 
జరుగుతుంది. ఇది సాధ్యం. నిష్టాతులు చెప్పినవాటిని అన్వయించుకోవడం వలనగాదు. 
మీరు గడ్డం చేసుకునేటప్పుడు, మీ జుట్టు దువ్వుకునేటప్పుడు అద్దంలో అంతళ్ళేతన 
మొత్తం అల్పంగా, లోతు లేకుండా ఆసక్తికరంగా లేని ఉపరితల మనసువలెనే ఉన్నదని, 
అంతళ్ళేతన పవిత్రమయినదేదో గాదని తెలుసుకుంటారు. అప్పుడు భయాన్నుండి, 
సుఖం తెచ్చిన బాధనంతటినుండి విముక్తమయిన మనసు సుఖంకోసం చూడదు. 
ఆనందమంటే సుఖంగాదు. ఆనందం పూర్తిగా భిన్నమైంది. ఇందాక మనమనుకున్నట్లు 
సుఖం, దానితోపాటు బాధను, భయాన్ని తెస్తుంది. అయితే మనసు సౌఖ్యంకోసం 
ఆత్యంతికమైన సౌఖ్యంకోసం చూస్తూవుంటుంది. ఎందుకంటే యీ (ప్రపంచంలో మనకున్న 
సౌఖ్యాలు పాతబడి నిరుత్సాహంగా వెలవెలబోతూ వున్నాయి. కాబట్టి నూతన 
సౌఖ్యాలకోసం ఎదురు చూస్తుంటాడెప్తుడూ. కాని అటువంటి మనసు ఎప్పుడూ 
భయంలోనే వుంటుంది. ఏ మనసయితే అంతులేని సుఖాన్ని కోరుతుందో, గొప్ప 
సుఖాలనిచ్చేటటువంటి అనుభవాలను కోరుతుందో అది చీకట్లో ఉన్నట్లు. చాలా 
సాధారణమైన వాస్తవాన్ని పరిశిలించినట్టుగా దీనిని చూడవచ్చు. 
కాబట్టి మనసు భయాన్నుండి యింకా లోతయిన, విస్తారమైన సుఖాలకోసం 
వెతకడాన్నుండి, ఎది బాధను, అందోళనను, సౌఖ్యానికుండే భారాన్ని కష్టాలను తెస్తుందో 
ఆ వెతకడాన్నుండి స్వచ్చ నొందకపోతే మనసుకు స్వతంత్రము లేదు. దేవుడున్నాడనో 
లేడనో నమ్మే మనసు గూడా నిబద్దమయిన పాక్షికమైన మనసు లాంటిదే. 


మిరిదంతా చేయగలరని ఆశిస్తాను. వక్త గట్టిగా చెప్పినా మీరు ఒప్తుకోనక్కరలేదు. 
ఎందుకంటే అతనికి సాధికారికత లేనేలేదు. ఈ తెలుసుకోవడంలో సాధికారత లేదు. 


62 


గురువులేడు. ఉపాధ్యాయుడు లేడు. నికు నీవే గురువు. నీవే శిష్యుడూ. అధికారం 
మొత్తాన్ని (ప్రక్కన పెట్టగల్షినప్తుడె, అదే చాలా కష్టమయినది కాబట్టి దానినుండి స్వేచ్చ 
నొందితేనే సద్దర్మాన్ని, సౌశీల్యాన్ని సంతరించుకుంటాడు. ఎందుకంటే, సౌశీల్యతే సక్రమత. 
మనం గొప్ప అస్తవ్యస్తతలో జీవిస్తున్నాము. మనం జీవిస్తున్న సమాజము సాంఘిక 
™ జాతి విభేదాలతో ఆర్థిక జాతీయ విభజనలతో అస్తవ్యస్తంగా వున్నది. 
మీల్‌ కి మరు చూసుకుంటున్నప్పుడు మనం గూడా యీ అస్తవ్యస్థతలోనే ఉన్నట్లు 
సవ్యతలేని మనసుకు స్వచ్చగా వుండడము సాధ్యంగానట్టు తెలుస్తుంది. సవ్యత అంటే 
సౌశిల్యత అవసరము. ఎదో (ప్రణాళికాబద్దంగా లేక, ఆచార్యుల (ప్రకారం లేక మాకు 
తెలుసు, మికు తెలియదు అనేవారి (ప్రకారం ఉండే సవ్యతకాదు. సవ్యత అంటే సౌశీల్యత. 
అపసవ్యత నర్ధం చేసుకున్నప్పుడే యీ సవ్యత వస్తుంది. అపసవ్యమైన దానిని 
నిరాకరించడం ద్వారా తనలో సవ్యత వస్తుంది. సామాజిక అస్తవ్యస్తతను కాదనడంలో 
సవ్యత వస్తుంది. ఎందుకంటే, సమాజం ఆర్జనాపరత్వాన్ని, పోటీని, ఈర్ష్యను, విరోధాన్ని, 
మూర్ధతను, హింసను (ప్రోత్సహిస్తున్నది. సైన్యాన్నీ, నౌకాదళాలను చూడండి. అదీ 
అపసవ్యత! మీలోనే లోపలి అంతరంగ అపసవ్యతను పెంచుతున్న భయాన్ని అత్యాశను, 
దురాశను, ఈర్ష్యను సుఖంకోసం, పరువుకోసం వెతుకులాటను మిరు నిరాకరించినప్తుడు 
- సమాజాన్ని కాదనడం గాదు - ఆ అపసవ్యతను పూర్తిగా కాదనడంతో ఏది సౌందర్యమో, 
ఎది కేవలం పరిసరాల వత్తిళ్ళకు, పరిసరాల కనుగుణమైన (ప్రవర్తనకు ఫలితం గాదో 
ఆ సవ్యత వస్తుంది. సవ్యత వుండాలక్కడ. ఆ సవ్యలతే సౌశీల్యతని మీరు 
తెలుసుకుంటారు. 

తాను యిదంతా చేసిఉంటే -చేయాలి - అప్పుడు ధ్యానమంటే ఎమిటి? అని అడుగ 
వచ్చు. ధ్యానించే మనసు మాత్రమే తెలుసుకోగలదు. కుతూహలపడే మనసు, నిరంతరం 
. అన్వేషించే మనసు తెలుసుకోలేదు. ఇక్కడ వింత ఏమంటే మనసు వెతుకుతూ 
వున్నప్పుడు అది దేనికోసం వెతుకుతున్నదో దానినే తెలుసుకుంటుంది. అయితే అది 
వెతికేది, తెలుసుకునేది అప్పటికే తెలిసి ఉన్నదానిని. ఎందుకంటే, తెలుసుకున్నది 
గుర్తింపబడాలి కదూ? ఈ అన్వేషణలో గుర్తించడం ఒక భాగం. అనుభవము, 
గుర్తించడము జరిగేవి గతాన్నుండి. గుర్తించడం యిమిడి వున్న అన్వేషణతో వచ్చే 
అనుభవంతో నూతనమయింది ఏదిలేదు. అప్పటికే తెలిసినదది. అందుకే మనుషులు 
రకరకాల మాదకద్రవ్యాలను తీసుకుంటారు. భారతదేశంలో యిది వేల సంవత్సరాలుగా 
చేస్తున్నారు. మనసును పదునుపెట్టడానికి, (క్రొత్త అనుభవాలను పొందడానికి యిది పాత 
చిట్కా. అయితే ఆ అనుభవమేమిటో తానెప్పుడూ ప్రశ్నించలేదు. (క్రొత్త అనుభవాలు, 
క్రొత్త దృష్టి కావాలంటాడు. తనకొక అనుభవము, ఒక నూతన దృష్టి వస్తే క్రిస్తుదో, 
బుద్దునితో, కృష్ణునిదో వస్తే ఆ దృష్టి తన నిబద్దత 'ప్రక్షపించినదె. కమ్యూనిస్టుకు - ఆదర్శ 
స్వవ్నాలంటూ ఉంటే - అందంగా మలచబడి, (పతి ఒక్కటీ క్రమబద్దంగా ఎర్ఫాటు 
చెసిన ఒక ఉత్తమ రాజ్యాన్ని చూస్తాడు. మీరు కాథలిక్కు అయితే (క్రీస్తుదో మేరీ కన్యదో 
యితర దర్శనాలు ఉంటాయి. ఇదంతా నిబద్దత మిద ఆధారపడి వుంటుంది, మీరు 


63 


ఆ దర్శనాన్ని ఎప్పుడు గుర్తిస్తారంటే అప్పటికే మీకది అనుభవంలోనికి వచ్చింది గనుక 
అప్పటికే తెలిసినది గనుక. కాబట్టి ఆ' దర్శనాన్ని గుర్తించడంలో నిజానికి కొత్తదనం 
ఏమీ వుండదు. మాదక [ద్రవ్యాలతో ప్రభావితమయిన మనసు తాత్కాలికంగా పదునెక్కినా 
చాలా స్పష్టంగా దేనినో చూసినా ఆ చూసినది తాను గొప్ప చేసి చూసిన తన నిబద్దతనే, 
తన అల్పత్యాన్న. 

మీరిదంతా చేసి ఉంటే, మీరిది మీ కోసం చేసి ఉంటారని ఆశిస్తాను. ఇప్పుడొక 
గొప్ప (గ్రహింపు, సౌందర్యం, సున్నితత్వభావం అవసరమైనదాని లోనికి మనం 
ప్రవేశించడానికి సిద్దమయినట్టు ఈ దేశానికి 'ధ్యానం'అన్న పదం తూర్పుదేశాలనుండి 
తీసుకురాబడింది. క్రైస్తవులకు వారి పదాలు, ఉపాసన యిత్యాదివి ఉన్నాయి. కాని 
ధ్యానానికి యిప్పుడెంతో ప్రజాదరణ ఉన్నది. తెలుసుకోవడానికి, అతీతంగా వెళ్ళడానికి 
కాలాతీతమయిన దానిని అనుభవించడానికి మార్గం ధ్యానమని యోగులు, గురువులు 
చెప్పారు. కాని అనుభవిస్తున్నదెవరని మీరడిగారా? అనుభవంలో ఉన్నవాడు తాను 
అనుభవిస్తున్న విషయాన్నుండి వెరుగా వున్నాడా? ఎంతమాత్రం లెడు. అనుభవిస్తున్నవాడు 
తన స్మృతులన్నింటితో ఉన్న గతం. అతడు అనుభవిస్తున్నప్పుడు, ధ్యానం వలనో లేదా 
మాదకద్రవ్యాన్ని తీసుకో వడంవలనొ అతీతంగా వెళ్ళిపోయినప్పుడు, గతాన్నుండి 
ప్రక్షేపించి దానిని గుర్తించి “ఇది అద్భుతమయిన దర్శనము అంటాడు. ఇది 
అటువంటిదేమీగాదు. ఎందుకంటే, గతంతో 'భారమైన మనసుకు కొత్తదేదో 
చూడగలగడము సాధ్యపడదు. 


మనమిప్పుడు ధ్యానం అంటే ఏమిటో కనుగొనే అంశానికి వచ్చాము. మీరొక 
పద్రతినో, ఒక విధానాన్నో పరీక్షిస్తుంటే అందులో ఉన్న అర్థమేమిటి? ఎవరో “ఇది చేయండి, 
ప్రతిరోజు సాధన చేయండి. పన్నెండేళ్ళు, ఇరవైయెళ్ళు, నలభైయేళ్ళు, సాధన చేయండి, 
చివరికి సత్యాన్ని చేరతారు” అని ఎవరో చెప్తారు. అంటే ఒక పద్దతిలో సాధన చేస్తుంటే 
అది ఏదయినా ఆ పద్ధతిలో సాధన చేయడంలో ఏమి జరుగుతుంది? ఒక రోజువారీ 
కార్యక్రమంలాగా మీరేది చేసినా ఒకే సమయంలో పద్మాసనంలో లేదా పడకపై 
కూర్చుంటూ లేదా నడుస్తూ (ప్రతిరోజూ దానిని వల్లెవేస్తుంటే మీ మనసు యాంత్రిక 
మవుతుంది. అంటే ఘర్షణ అణచివేత నియంత్రణ జరుగుతుంది. ఒక విధానంవలన 
మందకొడిగా చేయబడిన మనసుకు పరిశీలించగల్లడము (ప్రజ్ఞాశీలమై, స్వేచ్చగా 
ఉండడము సాధ్యపడదు. వారు భారతదేశాన్నుండి మంత్రయోగాన్ని తెచ్చారు. కాథలిక్కు 
ప్రపంచంలో ఇది గూడా ఉన్నది. ఆ మరియా అంటూ వందసార్లు వల్లించడము 
పూసలతో జపం చెస్తారు. ఆ కొద్ది సమయం మనసును తప్పక (ప్రశాంతంగా చేస్తుంది. 
మాటల వల్లింపు మందకొడిగా ఉన్న మనసును చాలా నిశ్శబ్దంగా ఉండేటట్లు చేయగలదు. 
కొత్త అనుభవాలు గూడా దానికి కలుగుతాయి. అయితే ఆ అనుభవాల కసలు 
అర్హమేలేదు. లోతులేని మనసు, భయంతోనున్న మనసు, సత్యం కోసం లేక ఈ 
ప్రపంచంలోని సంపద కోసం అత్యాశ దురాశపడే మనసు, పవిత్రమయిన ఆ పదాన్ని 


64 


ఎంత వల్లించినా లోతులేని మనసుగానే మిగిలిపోతుంది. మిమ్మల్ని మీరు లోతుగా 
అర్థం చేసుకుని ఉంటే, ఎంపికలేని ఎరుకతో మీ గురించి నేర్చుకుని ఉంటే సద్దర్మమనే 
పునాదిని వేసినట్టు. అదే సౌశీల్యత. మీరు స్వేచ్చాజీవులు. ఆధ్యాత్మికకరమయిన 
ఆధిపత్యాన్ని దేనిని అంగీకరించవద్దు. సామాజిక సూత్రాలు కొన్నింటిని అందరూ తప్పక 
అంగీకరించి తీరాలన్నది స్పష్టమే. 


మిరప్పుడు ధ్యానమేదో కనుగొనగలరు. ధ్యానంల్‌ గొప్ప సౌందర్యమున్నది, ధ్యానం 
ఎలా చేయాలి అన్నదిగాక ధ్యానమంటే ఏమిట్‌ తెలుసుకోవడం అసాధారణ విషయం. 
'ఎలా' అన్నదానిలో ఒక పద్దతి ఉన్నది. అందుకే ఎలా” అని అడగవద్దు. పద్దతిని 
అందించడానికి సుముఖంగా ఉన్నవారూ కొందరున్నారు. కాని ధ్యానమంటే భయాన్ని 
అదేమి చేస్తుందో, సుఖస్వరూప, స్వభావాలను తెలుసుకోవడము. తనను అర్హం 
చేసుకోవడము. దానితో సవ్యతకు అంటే సౌశీల్యతకు పునాది వేయడము. ఆందులో 
అణచివెత, నియం(త్రణ, అనుకరణ గాని (క్రమశిక్షణ ఉండడము. అటువంటి మనసు 
ధ్యానస్థితిలో ఉన్నట్టు. 

ధ్యానం చేయడమంటే చాలా స్పష్టంగా చూడడము. పరిశీలకునికి, పరిశీలించబడే 
దానికి మధ్య ఎడముంటే స్పష్టంగా చూడడము, చూసినదానిలో పూర్తిగా ఉండి పోవడము 
సాధ్యమవదు. అంటే మీరొక పూవును, ముఖానికున్న అందాన్నో, లేక సాయంకాలపు 
అందమయిన ఆకాశాన్నా, ఎగురుతున్న పక్షినో చూస్తున్నప్పుడు, . భౌతికంగానేగాక 
మానసికంగా గూడా మికు పూవుకు, మీకు వెలుగుతో ప్రకాశవంతంగా ఉన్న మబ్బుక 
మధ్య దూరముంటుంది. మానసికమయిన దూరముంటుంది. ఆ దూరమున్నప్తుడ 
ఘర్షణ ఉంటుంది. ఆ-దూరం ఆలోచనతో కల్పించబడింది. అదే పరిశీలకుడ 
మీరెపుడయినా మధ్యలో దూరం లేకుండా ఒక పూవు వంక చూశారా? పరిశీలకుని! 
పరిశిలింపబడేదానికిమధ్య, మీరు పూవుకుమధ్య దూరం లేకుండా మీరెప్పుడైనా 
పరికీలించారా?మనం మాటల అడ్డుతెరలనుండో నచ్చింది నచ్చలేదు అన్న 
ఆలోచనా తెరనుండో ఆ పూవు తన తోటలో వుండాలనుకుంటూనో ఇదెంత 
అందంగా వున్నది?" అంటూనో పూవు వంక చూస్తాము. ఆ పరిశీనలతో మీరు చూస్తు 
న్నప్పుడే మాటలతో, ఇష్టపడుతూ సంతోషిస్తూ ఉన్న మీ అనుభూతితో సృష్టించబడిన 
విభజన ఉంటుంది. అందువలన మీకు పూవుకుమధ్య అంతరంగ విభజన 
జరగడంతో అక్కడ సూటిగా పూవును గ్రహించడముండదు. కాని మధ్య ఎడం 
లేనపుడు మిరింతకు ముందెన్నడూ ఆ వూపును చూడనట్ర చూస్తారు. అక్కడ 
ఆలోచన, ఆ పూవుగురించి వృక్షశాస్త్ర సమాచారం లేనప్పుడు, యిష్టాయిష్టాలు 
లేనప్పుడు పూర్తి సావధానత మాత్రమే ఉన్నపుడు మధ్య నున్న దూరం 
కన్పించకుండా పోవడం చూస్తారు. కాబట్టి ఆపూవుతో, ఎగిరే పక్షితో మేఘంతో లేక 
ఆ ముఖంతో పరిపూర్ణమైన సంబంధంలో ఉంటారు. 


ఎందులో పరిశీలకునికి పరిశీలింపబడేదానికి మధ్య దూరం లేకుండాపోతుందో 


65 


అటువంటి లక్షణంతోనున్న మనసు ఉంటే విషయం స్పష్టంగా, ఆవ్ర అనుభూతితో 
తీక్షణంగా చూడబడుతుంది. అపుడక్కడ ఉండే లక్షణం (పేమ. ఆ (డ్రైమతోపాటు 
సౌందర్యమూ. 


దేనినయినా మీరు గొప్పగా (ప్రేమిస్తే సుఖం బాధల దృష్టితో గాదు. నిజంగా 
ప్రేమిస్తే భౌతికంగా, మానసికంగా రెండింటిలోనూ దూరం లేకుండా పోతుంది. 'నేను' 
'మీరు” వుండవు. ఈ ధ్యానంలోనికి మీరంత దూరం వస్తే అప్పుడు ఆలోచన కోరుతున్న 
నిశ్శబ్దానికి ఫలితంగాని ఆ మౌనగుణాన్న చూస్తారు. ఆ రెండూ భిన్న విషయాలు కావా? 
ఆలోచన తనను నిశ్శబ్దం చేసుకోగలదు. మీరెప్పుడయినా దీనిని ప్రయత్నించారేమో 
నాకు తెలియదు. మనం ఆలోచనకు విరుద్దంగా పోరాడతాము. ఎందుకంటే, అది 
నిశ్శబ్దంగా లేకపోతే ప్రపంచంలో శాంతిగాని, అంతరంగంలో ఆనందంగాని ఉండక 
పోవడం ఎంతో బాగా చూశాము. అందుకే మత్తు పదార్జాలతో, మాటల వల్లింపులతో 
మనసును నిశ్శబ్దంగాచేసే మార్గాలనెన్నింటినో మనం ప్రయత్నిస్తాము. అయితే 
ఆలోచనచేత నిశ్శబ్దంగా ఉంచబడిన మనసుకు ఉన్న మౌనం మనమనుకున్న 
విషయాలన్నింటినుండి స్వేచ్చను తీసుకువచ్చే నిశ్శబ్దంగా పోల్పలేము. ఆలోచనతో 
తీసుకురాబడిన మౌనమనే గుణానికి ఎంతో భిన్నంగా ఉన్న ఆ మౌనంలో ఒక 
నూతనస్థాయి ఉంటుంది. ఇది మీకు మీరే తెలుసుకోవలసిన ఒక భిన్నస్టితి. మ 
కోసం ఎవరూ తలుపులు తెరువరు. కొలవలేని దానిని ఎ పదమూ ఏ వర్లనా కొలవలేవు. 
తానీ సుదూర ప్రయాణం చేయకుంటే జీవితానికుండే అర్ధం బహు స్వల్పం. ఇది 
దూరంలో ఉండదు. తక్షణమే ఉంటుంది. మీరది చేసినప్పుడు పవిత్రమయినదేదో మీకు 
మీరే తెలుసుకుంటారు. 


మీరు (ప్రశ్ళలేమయినా అడగదలుచుకున్నారా? ప్రశ్ళలకంటే యీ మౌనమే 
బాగుండలేదా? మీరు అంతరంగంలో , మౌనంగా ఉంటే అది (ప్రశ్న సమాధానాల కంటే 
బాగా ఉండదా? మీరు నిజంగా నిశ్శబ్దంగా ఉంటే (ప్రేమ, సౌందర్యం ఉంటాయి. ఆ 
సౌందర్యం ఒక భవనంలోనో, ముఖంలోనో, మేఘంలోనో, అడవిలోనో లేదు. మీ 
హృదయంలో ఉన్నదా సౌందర్యం. ఆ సౌందర్యాన్ని వర్షింపలేము. వ్యక్తం చేయడానికి 
అది అతీతము. మికది ఉంటే ప్రశ్నించవలసిన అవసరమే ఉండదు. 


స్టాన్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగాలు 


ఒక ఆ(శ్రమంలోనికో, తనను బంధించుకున్న ఒక సిద్దాంతంలోనికో వెళ్ళిపోయి, 
ఏకాంతంగా వుండి పోకుండా జీవించడము, ఈ ప్రపంచంలో నానాటికి చాలా కష్టమ 
వుతున్నది. ఈ (ప్రపంచం అటువంటి అస్తవ్యస్తతలో ఉండడంతో ఎలా జీవించాలో ఏమి 
చేయాలోనన్న వాటి గురించి ఎన్నో సిద్దాంతాలు, ఊహాత్మక సూచనలు వస్తూ ఉన్నాయి. 
దానిపై తత్త్వవేత్తలు చాలాకాలంగా మనిషంటే ఎమిటి, అతడు చేయవలసిన దేమిటి 
అంటూ భావాలను అన్వేషిస్తున్నారు. ఒక తత్తవేత్తగా సిద్ధాంతాలతో తలకిక్కిరిసిపోయిన 
మానవునిగాగాక దేనిగురించి ఎటువంటి నమ్మకాలూ లేని ఒక మనిషిగా ప్రపంచమంతా 
ప్రయాణంచేస్తున్నపుడు, మనుషులను మార్చడం సాధ్యమేనా అని ప్రశ్నించుకున్నారు 
ఒకరు. 

ఆ ప్రశ్న ఎవరయినా ఎంతో కొంత ఆలోచనాపరులు, గంభిరులు మాత్రమే ప్రశ్న 
అడుగుతారనుకుంటాను. ముందు మనం (ప్రపంచాన్ని అంటే సామాజిక స్వరూపాన్ని, 
ఆర్థిక నిర్మాణంతో సహా మార్చాలి; (ప్రపంచంలో కేవలం ఒక్క భాగంలో జరిగే మార్పుగాక 
ప్రపంచమంతటా జరగాలి. అది (ప్రాపంచిక విప్రవంగావాలి అనడము వింటూ ఆ తర్వాత 
ఆ మార్పును తీసుకురావడానికి ఒక్కొక్క వ్యక్తీ వ మారవలసిన అవసరం లేదని, సహజంగానే 
అందరూ మారతారని చెప్పడం జరిగింది. అప్పుడా పరిసరాలె సరయిన వృత్తి సరయిన 
సంబంధం, విరామం, దయ, (ప్రేమ, అవగాహన ఇత్యాదివాటిని తెచ్చిపెడతాయి - కాబట్టి 
కొందరటువంటి వివేచనతో ప్రపంచాన్ని మార్చమని అది ప్రాపంచిక మార్పుగావాలని, 
ఆ పరిసరంలో జీవించే మనిషీ అప్పుడు సహజంగా మారతాడని వాదిస్తున్నారు. 


మనకు బయట లోపల అనే యీ విభజన వున్నది. బయట అంటే పరిసరాలు, 
సమాజము. సమాజంలో లోతయిన మార్పును తీసుకురమ్మని, ఇవి వ్యక్తిలో మార్పుకు 
మీలో నాలో మార్పుకు దారితీస్తుందని వారంటారు. వేలాది సంవత్సరాలపాటు ఆత్మ 
అంటున్నదానికి (బ్రాపంచికమయిన పదార్జానికి-యతప పరమయినదానికి (ప్రాపంచికమయిన 
దానికి మధ్య యీ విభజన కొనసాగుతూనే వున్నది. ఈ విభజనే ఎంతో వినాశనకారి. 
ఎందుకంటే యిది లోనున్నది బాహ్యమైన దానితో ఎలా సర్దుబాటు చేసుకోగలదో, 
బాహ్యమైనది లోనున్నదానిని ఎలా రూపుదిద్దగలదోనంటూ వేర్పాటును, ఘర్షణల 
పరంపరను పెంచుతున్నది. ఈ సమస్య ఎప్పుడూ ఉన్నదె. కమ్యూనిస్టు ప్రపంచం మొత్తం 
లోపల ఉన్నదానిని కాదంటుంది. మీరు 'దీనిని పట్టించుకోవద్దు. ప్రతిదాన్ని బాగా 
వుత్తమంగా వ్యవస్థీకరిస్తే దాని సంగతది చూసుకుంటుంది అంటారు. 


మనిపికుండే ఆందోళన, హింస, నిరాశ భయం, ఆర్జనలన్నింటితో అతడి ఎడతెగని 
పోటీతత్వంతో కూడుకొని నీతి, హింసతోపాటు ఒక స్వరూపాన్ని తయారుచేసి దానిని 


6/7 


సమాజం అంటున్నాడు. కాబట్ట ఒక మనిషిగా ప్రపంచంలో జరుగుతున్న వాటన్నింటికీ 
తాను బాధ్యుడు. తనకు లోపల బయట జరుగుతున్న యుద్దాలకూ గందరగోళానికి 
ఘర్షణలకు బాధ్యుడు. మనలో ప్రతి ఒక్కరమూ అందుకు బాధ్యులము. కాని మనలో 
దానిని ఎంతమందిమి అనుభూతి చెందుతున్నామన్నదె సందేహము. బహుశా మనం 
దీనిని బౌద్దికంగా మాటలతో అంగీకరించవచ్చు. కాని వియత్నాంలోనో లేదా మధ్య 
ఆసియాలోనో జరిగే యుద్దానికి, ఈ తూర్పుదేశాల ఆకలిబాధకు, కష్టాలకు, విభజనకు 
ఘర్షణ లన్నింటికి మనమే బాధ్యులమని నిజంగా భావిస్తున్నామా? నాకు సందెహమె. 
అలా భావించివుంటే మన విద్యావిధానం మొత్తం యిందుకు భిన్నంగా వుండేది. అలా 
భావించకపోబట్టై మనం పిల్లలను ప్రేమించడంలేదని స్పష్టమవుతున్నది. అలా 
ఉండుంటే రేపటినుండి యుద్దమే వుండదు. భిన్న సంస్కృతీ, భిన్నమైన విద్య 
తీసుకురావాలని నిశ్చయించి వుండేవారము. 


మనిషి బలవంతంగానో, పారితోషికం ఆశతోనో, భయంతోనో మారడం గాక, 
తాను పూర్తిగా మారాలి అనుకునేట్లు తయారుచేయగలమా అన్నది మన ప్రశ్న. అతడు 
మారనప్తుడు, దుఃఖం బాధ, మరణం, నిరాశలతో ఉన్న (ప్రపంచాన్ని సృష్టిస్తాడు. లేదా 
అదే ప్రపంచాన్ని కొనసాగనిస్తాడు. ఈ సమస్యను ఎ సిద్దాంతాలూ, దైవాన్ని గురించిన 
వూహాపోహలు, అధికారిక వుత్తర్వులూ పరిష్కరించబోవు. కాబట్టి తానేం చేయాలి? ఈ 
గందరగోళం, వివాదం, వ్యతిరేకత, హింస, మూఢతలను ఎదుర్కొన్న మనిషి ఎం 
చేయాలి? ఎలా స్పందించాలి? తనకు తానీ ప్రశ్నను గంభీరంగా వేసుకుంటాడా? హ 
దౌర్భల్యంతో, కల్పనలతో బాగా ఉత్సాహంగా ఉన్న క్షణంలో గాదు. నిరంతరం దానికున్న 
పూర్తి గాంభీర్యంతో ఉంటుందా ఆ ప్రశ్న అన్నది నా విచారం. దానికి మన సమాధానమెలా 
ఉంటుందా అని ఒక సందేహం. నూతన సమాజాన్ని సృష్టించడానికి, అంత లోతుగా, 
తక్షణమే సమూలంగా మారడం, సాధ్యమవదని మనం (ప్రకటిస్తామేమో! అయితే అది 
సాధ్యమవదని చెప్పిన ఆ క్షణంలోనే అది నిర్దారణ చేసినట్టు. మిమ్మల్ని మీరు 
అడ్డుకున్నట్లు సాధ్యమని చెప్తే తనలో మానసిక విష్ణవాన్నెలా తీసుకురావాలన్న ప్రశ్న 
నెదుర్కొంటాడు. కాబట్టి తానేం చేయాలి? ఏదో ఒక తెగకున్న నమ్మకాన్ని స్వీకరిస్తూ 
పారిపోవడమా? లేక “జెన్‌” సాధన చేసే ఏ ఆ(శ్రమానికో పరుగెత్తి పోవడమా? మికు 
కావలసినది దొరుకుతుందని వాగ్డానం చేసే ఒక (క్రొత్త సంస్కృతిలోనో, తెగలోనో 
చేరిపోవడమా? 


జాతీయతలనీ, మతాలని, హిందువులని, బౌద్దులని, (కైస్తవులని, కాథలిక్కులని, 
జాతి విభజనలు, వాటి పాక్షిక ధోరణులతో సహా ప్రపంచంలో నున్న అసాధారణ 
విభజనను చూస్తూ, చర్చి, పవిత్ర (గ్రంథాలు, తత్త్వవేత్తలు, సిద్దాంతవేత్తల (ప్రచారంతో 
అమిత నిబద్దమయిన మన మనసులను చూస్తూ దీనంతటిని ఎదుర్కొంటూ నేనేమి 
చేయాలి? ప్రపంచంతో సంబంధమున్న మనిషిగా నేనేం చేయగలను? అని తనను 
ప్రశ్నించుకుంటాడు. ఆ ప్రశ్నను తనకే వేసుకుంటే 'క్రియంటే ఏమిటి? అని గూడా 


68 


అడగాలి. నేనేం చెయాలి, దేని సంబంధంగా చేయాలి?” అని మనమడుగుతాము. ఈ 
సృష్టి మొత్తంలో ఒక భాగంతోనా - ఒక ముక్కతోనా? ఈ సృష్టి మొత్తంలో, జీవితం 
మొత్తంలో ఒకే ఒక్క భాగానికి మనను మనం అంకితం చేసుకుని ఒక నిపుణుడిలాగా 
ఒక్క భాగాన్ననుసరించె పనిచేయాలా? ఈ జీవితం మొత్తాన్ని చూస్తూ - మానవుని 
దుఃఖజీవితాన్ని, గందరగోళాన్ని, బొత్తిగా సంబంధం లేకపోవడాన్ని, తననేకాకిని చేసే 
ఆలోచనా ప్రక్రియను, హింసను, భయాలు, ఆందోళనలు, కన్నీళ్ళు, మరణం, కరుణ 
లేకపోవడాలతో కూడిన మన జీవిత మూఢతను అంతటిని చూస్తూ మీరైనా, నేనైనా 
ఆ మొత్తంతో వ్యవహరిస్తామా? లేక ఒక్క భాగంతో వ్యవహరిస్తామా? దానంతటితో 
తలపడాలంటే, అందులో పూర్తిగా నిమగ్నమవాలంటే వున్నవారిని ఉన్నట్టుగా మనను 
గురించి తెలుసుకోవాలి మనం. ఎలా వుండడానికిష్టపడుతున్నామని గాదు. మన 
మనసులను తెలుసుకోవాలి. హింసాయుతులమని, మూర్గులమని, కూడబెట్టుకునే 
మానవులమని తెలుసుకుని తక్షణమే మార్పు చెందగలమేమో అడగాలి. 


ఆ ధర్మస్టితి - అంటే అహింస, స్వేచ్చ 'ప్రెమలున్న స్థితి ఉండదు. కేవలం అదొక 
భావన. 'ఉన్నదేదో” అదే వుంటుంది. “ఉన్నదేదో మారగలదా? అయితే ఏది ఉండాలో 
అది గావడంతో గాదు. ఉండవలసిన దానిని వెన్నాడటానికి ఆ భావనను వెన్నాడటానికి 
మనం నిబద్దులమయ్యాము. ఆశయంకోసం, తానూహిస్తున్న పరిపూర్ణ అసాధారణ స్థితి 
కోసం ప్రయత్నించడం కాలయాపన అన్పిస్తుంది. మీరొక ఆశయాన్ని, ఉండవలసిన 
దేనినో వెన్నాడితే అది వృధాశ్రమ. ఉన్నదానిని తప్పించుకోవడమూ. ఒక ఆదర్శాన్ని 
అంగీకరించడంలో అపరిమితంగా నిబద్దమయిన మనసు దానిని వదిలి 'ఉన్నదానిని' 
ఎదుర్కోగలదా? ఎందుకంటే ఉన్న అసత్యాన్ని వదిలిపెట్టినప్పుడు ఉన్నదిలోని 
నిజమైన శక్తి మనకుంటుంది. అంటే జంతువునుండి సం(క్రమింప జేసుకున్న మనిషి 
స్వభావం పోట్లాడుతూ, హింసతో, కోపంతో, ద్వేషం, ఈర్ష్యలతా నిండి ఉంటుంది. 
ఆదర్శమేమో అహింసాపూరితంగా ఉండడము. ఆ ఆశయమూ తిరిగి దూరంగా 
నెట్టివేయబడుతుంది. మనమేమాత్రం గంభీరంగా ఉండడం జరిగినా సమయాన్ని, శక్తిని 
అహింసాపరుడవడానికి వెచ్చిస్తాము. తానెంతగా నిబద్దుడయింది తనలోనే 
పరిశీలించుకోవచ్చు. ఏది ఉన్నదో ఏది ఉండాలో నన్నవాటి మధ్య యీ ఘర్షణ వుంటుంది. 
ఏ రకమయిన విభజన ఉన్నా, వేరుగా అనే భావంవున్నా ఘర్షణెప్పుడూ వుంటుంది. 
తమ కార్యకలాపాలలో (ప్రతి ఒక్కరూ తనను తాను ఒంటరిగా చేసుకుంటున్నారు. 
కాబట్టి మన సంబంధాలలో ఘర్షణ ఉంటుంది. 


కాబట్టి అమితంగా నిబద్దమయిన మనసును, యిప్పుడున్న దానిని అంటే హింస, 
ద్వేషం కోపం మిగిలిన వీటన్నింటినీ ఎదుర్కొంటున్న ఆ మనసును ఎలా మార్చాలి: 
అది మనలో (ప్రతి ఒక్కరినీ మానసికంగా ఆందోళనపరుస్తున్న (ప్రశ్న. ఈ వేరు భావం 
అంతమయేదెలా? దానితో మనం నిజమయిన సంబంధాన్నెలా ఏర్పరచుకో గలము? 
ఎందుకంటే అక్కడ విభజన లేనప్పుడు ఘర్షణ లేకుండా వుంటుంది. 


69 


ఆ ఉన్నదానిని మార్చే ప్రయత్నంలో మనిషాక బాహ్య ప్రతినిధిని కనుగొనడం 
చూస్తాము. అతడు హింసాత్మకంగా మూర్చుడయి, కోపంతో, అసూయతో ఉన్నాడని 
పరిపూర్ణుడవడానికి చాలాకాలం పడుతుందని తెలుసుకోవడంతో ఏమి చేయాలో 
తోచదతనికి. కాబట్టి పూర్తి అధికారంతో ఉన్న ఒక బయటి (ప్రతినిధిని దేవుడిని, ఒక 
ఆదర్శాన్న, ఒక గురువును, ఒక ఆచార్యుజన అలా ఎవరినో ఒకరిని తానేమి చేయాలో 
చెప్పే వానిని తయారుచేసుకుంటే తాను ప్రశాంతంగా, ఎటువంటి ఘర్షణ లెకుండా 
జీవించగలననుకుంటాడు. కాని, తానెషుడయితే మొత్తం అధికారాన్ని వదిలేస్తాడో - 
వదిలేయాలి - ఎందుకంటే, అధికారంలో భయముంటుంది - గురువును 
ఆచార్యులను, బయట ప్రతినిధిని వదిలేస్తాడో అప్పుడు ఒంటరిగా మిగిలిపోతాడు. అది 
చాలా భయంకర స్రతి- మనో వైకల్యాలు, మానసిక అల్లకల్లొ లాలు లేకుండా వుండడము 
అత్యంత కష్టం. తానెప్పుడు అధికారాన్నంతా వదిలేస్తాడో, తనకు తానే గురువూ శిష్యుడూ 
_ మరొకరికి కాదు - అవుతాడో అప్పుడు తానెక్కడున్నట్లు. ఆదర్భాలు లేక 
మార్గదర్శకులూ లేక మీరంత దూరంవస్తే మీరెక్కడున్నట్టు? ఎందుకంటే, మార్గం 
చూపించాలని ప్రయత్నించిన వారంతా మనిషిని ఎందుకూ కొరగాకుండా నడిపారు. 
అసలు ఆనందమే లేకుండా ఇంకా ఎక్కువ గందరగోళపడేట్లు ఆందోళనపడేటట్టు, 
భయపడేట్లు చేశారు. తానెప్పుడు గురువును ఆచార్యుడిని, అధికారాన్ని, ఆదర్శాన్ని 
వదిలేస్తాడో, అంటే మానసికంగా ఎవరిమీదా ఆధారపడకుండా ఉంటాడ్‌, అప్పుడేమి 
చేయాలి? తానేమయినా చేయగలడా? 


మాటల్లో విషయాన్ని ప్రసారం చేయడం కొంత సులభమేనని మికు తెలుసు. ఒకే 
-- భాషను ప్రయోగిస్తూ ఖచ్చితమయిన అర్జాలతో పదాలను ఉపయోగిస్తున్నప్పుడు విషయ 
ప్రసారం కొంత సులభము. ఈ సమస్యల గురించి ఒకరితో నొకరు భావ సంగమంలో 
ఉండడము నా కెంతో (ప్రధానంగా కన్పిస్తున్నది. కాబట్టి ఈ జీవితము, జీవించడము 
అనే సమస్య మీద కేవలం శాబ్దికమయిన భావ (ప్రసారమే గాక ఒకే సమయంలో ఒకరితో 
ఒకరికి భావ సంగమం గూడా ఉండాలి. అవగాహన అప్పుడు మరికొంత సులభమవుతుంది. 


మన జీవితంలో ఎంతో క్లిష్టమయిన, గందరగోళ అంశాలలో ఒకటయిన ఈ 
భయమనే ప్రశ్న వున్నది. ఈ భయ కారణాలను ఎంత వివరించినా, భయ స్వరూపాన్ని 
వర్లించినా పదం విషయమెన్నటికీ గాదని, వర్షన వర్లింపబడిన విషయమెన్నటికీ గాదని 
తాను తెలుసుకోవాలి. పదంతో, వర్లనతో చిక్కుబడకుండా ఆ భయమని పిలుస్తున్న 
దాని వాస్తవ స్పర్శలోనికి హింసని పిలుస్తున్న దానితో అంటే వాస్తవంగా ఉన్నదానితో 
నేరుగా సంబంధంలోకి రాగలమా? కాబట్టి పరిశీలకునికి పరిశిలింపడేదానికిమధ్యనున్న 
సంబంధమనే |ప్రశ్చలోనికి వెళ్ళాలి. భయాన్ని తీసుకోండి. పరిశీలకుడు పరిశీలింపడేదానికి 
భిన్నంగా వున్నాడా? పరిశీలకుడే పరిశీలింపబడేదయినప్తుడు సంబంధం సూటిగా 
ఉంటుంది. (క్రియను కోరే అసాధారణ జీవలక్షణంతో ఉంటుంది. కాబట్టి పరిశిలకునికి 
పరిశిలింపబడేదానికి మధ్య విభజన ఉంటే ఘర్షణ ఉంటుంది. మిగిలిన మనుషులతో 


70 


మనకు దగ్గర సంబంధాలు వుండటమూ, లేకపోవడమూ విభజనపైన, వేరు భావంపైనే 
ఆధారపడి వుంటాయి. భర్తకు భార్యగురించి ఒక ఊహారూపముంటుంది. భార్యకు భర్త 
గురించి ఒక ఊహారూపముంటుంది. ఈ ఊహారూపాలు చాలా సంవత్సరాలుగా సుఖం, 
బాధ, చికాకు యిత్యాది వాటితో కూర్చుబడ్డఎ, మికు తెలుసు భార్యాభర్తల మధ్య నుండే 
సంబంధం. కాబట్టి భార్యాభర్తల మధ్యనున్న సంబంధం నిజానికి రెండు ఊహారూపాల 
మధ్యనున్న సంబంధం. లైంగికంగాకూడా, ఆ చర్యలు గాదు ఊహారూపం ప్రధానపాత్ర 
వబాస్తుంది. 

కాబట్టి తనను తాను పరిశీలిస్తున్నష్తుడు, సంబంధంలో నిరంతరం ఊహారూపాల 
నేర్ప్వరచుకుంటూ, దానితో విభజనను సృష్టిస్తూ ఉండడం చూస్తాడు. కాబట్టి నిజానికి 
అక్కడ ఎటువంటి సంబంధమూ లేనట్టు. కుటుంబాన్ని, భార్యను (ప్రేమిస్తున్నా 
నంటున్నప్పటికీ అది ఊహారూపాన్న. కాబట్టి నిజమయిన సంబంధం లేదక్కడ. 
సంబంధమక్కడ కేవలం భౌతిక స్పర్శేగాక మానసిక విభజన లేని స్థితి కూడా. మాటల్లొ ' 
గాక వాస్తవంగా దానినర్హం చేసుకుంటే అప్పుడు 'నా భయం' అంటున్న పరిశీలకునికి, 
భయమనే విషయానికి మధ్యనున్న సంబంధమేమిటి? అవి రెండూ భిన్న విషయాలా? 
భయాన్ని విశ్లేషణతో తుడిచివేయగలమా? అన్న (ప్రశ్నకు మననిది తెస్తుంది. ఇది మికు 
ఆసక్తికరంగా ఉన్నదా? 

శ్రోతలు: అవును. 


కృ: ఎందుకంటే మీకు ఆసక్తి లేదంటే నేను లేచి వెళ్ళిపోతాను. మీరూ వెళ్ళవచ్చు. 
నాకిది అత్యంత గంభీరమయినది. నేను తత్త్యవేత్తను గాదు. అధ్యాపకుడిని గాదు. 
భారతదేశాన్నుండి సనాతన తత్త్యశాస్తానికి (ప్రాతినిధ్యమూ వహించడంలేదు. 
భగవంతుడు అలా జరగనివ్వకుండు గాక (నవ్వులు). 


ప్రపంచమంతటా తరచుగా ప్రయాణిస్తూ చాలా మందితో మాట్లాడడంతో మానవుల 
దుఃఖాన్నేగాక విపరీతమయిన నిర్భాధ్యతను కూడా చూశాక సహజంగానే తీవ్ర గంభిర 
స్వభావం ఎర్పడింధి. అంటే బొత్తిగా హాసయమే నాలో లేదనికాదు. అయితే ఒక 
అసాధారణమైన (ప్రగాఢత్వం తీక్షణత నాలో చోటుచేసుకున్నాయి. మనకి యీ 
సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం చాలా గంభీరంగా తీవ్రంగా ఉండి తీరాలి. 
ఎందుకంటే పైకి wr టా భిన్న వస్రధారణలు, ఆచారాలు ఉన్నప్పటికి 
ప్రపంచమంతా మనలోనే వున్నది. మొత్తం మానవాళే మనలో ఉన్నది. 

కాబట్టి గాఢంగా, ఆలోచిస్తున్నప్పుడు మనసు భయాన్నుండే స్వతం(త్రమవగలదో, 
విశ్లేషణతో అంటే (ప్రతిరోజూ తనను విశ్లేషించుకుంటూనో నిపుణుల దగ్గరకు వెళ్తూ 
మ్లోషెంపబడడంతోనో భయాన్ని వదిలించుకోగల్లుతాడా అన్నసమస్యలను ఎదుర్కొంటారు. 
ఈ మనో విశ్లేషకులకు, బహుశా మరో పది సంవత్సరాలపాటు మీ దగ్గర డబ్బుంటే 
పెద్ద మొత్తాల్లో చెల్లిస్తూనే ఉంటారు. లేదంటే ఈ సమస్యకు మరో మార్గమున్నదా? 
మరోరకంగా దీనినెదుర్కుంటే విశ్రేషెంచకుండానే భయం పోగలదా? ఎందుకంటే విశ్లేషణలో 


71 


ఎప్పుడూ పరిశిలకుడు, పరిశీలింపబడేది విశ్రేషకుడు విశ్లేషింపబడేది ఉంటాయి. 
విశ్లేషించడానికి విశ్లేషకుడు అసాధారణ మెలకువతో నిబద్దత లేకుండా, పాక్షికత, వక్రీకరణ 
లేకుండా ఉండాలి. అతడికి ఏ మాత్రం వ(క్రతవున్నా విశ్లేషిస్తున్నదేదయినా, పక్షపాత 
ధోరణితోనూ, వ(క్రంగానూ ఉంటుంది. విశ్లేషణలో అదొకసమస్య. మరొకటేమిటంటే 
క్రమేణ నెమ్మదిగా, కొంచెం, కొంచెంగా భయానికున్న కారణాలన్నింటినీ తీసివెయ్యాలంటే 
సమయం తీసుకుంటుంది. తానప్పటికి చచ్చిపోవచ్చు. (నవ్వులు) 


ఈ లోపల తాను చికట్లో, హీనంగా, ఎచ్చివాడయి ప్రపంచంలో అల్లరిణ సృష్టస్తూ 
వుంటాడు. నివు భయానికి కారణాలు కనుక్కున్న తర్వాత దానికేమయినా విలువ 
ఉంటుందా? నాకేమంటే భయమో తెలిస్తే భయం మాయమవగలదా? బౌద్దికంగా 
కారణాన్ని వెతికితే భయాన్ని విచ్చిన్నం చేయగలదా? ఈ సమస్యలన్ని విశ్లేషణలో 
వున్నాయి, ఎందుకంటే విశ్లేషకునికి విశ్లేషింపబడేదానికి మధ్య ఆ విభజన వున్నదని 
అంగీకరిస్తున్నాం కాబట్టి. అందుచేత, విశ్లేషణ మార్గంకాదు. కానేకాదు. ఎందుకంటే 
అది ఎందుకో ఎందుకుకాదో మనం చూశాము. అందులో నిజాన్ని గమనించాము. 
విశ్లేషణకు సమయం పడుతుంది. సమయమేమో లేదు. చెప్పాలంటే మానసికంగా 
రేపన్నది లేదు. దానిని మనం స్పష్టించుకుందాం. కాబట్టి విశ్లేషణలోని అసత్యాన్ని 
చూడడంతో పరిశలీలకుడే నిజానికి పరిశీలింపబడేది అనే సత్యాన్ని చూడడంతో విశ్లేషణ 
పనికిరాకుండా పోతుంది. 


భయపడుతూవున్న పరిశిలకుడుగాక మిరే భయం అన్న వాస్తవం మీ 
ముందుంటుంది. పరిశీలకుడు, పరిశీలింపబడేది మీరే? విశ్లేషకుడు విశ్లేషింపబడేది 
మిరే. మీరు ఒక చెట్టును చూస్తున్నప్పుడు నిజంగా ఒక చెట్టువంక మాటలతో ప్రమేయం 
లేకుండా వాస్తవంగా చూస్తున్నప్పుడు మీకు చెట్టుకు మధ్యభౌతికంగా దూరమేకాక 
మానసికంగానూ దూరమున్నది. అది ఒక చెట్టుగానో మరొకదానిగానో ఆ చెట్టు గురించి 
మికున్న ఊహారూపంతో ఆ దూరం కల్పించబడింది. కాబట్టి పరిశీలకుడికి పరిశీలింపబడే 
చెట్టుకు మధ్య భేదమున్నది. ఈ భేదం, ఎడంలేకుండా చేయగలమా? మీరే చెట్టవడమూ 
గాదు. అది మరీ అసంబద్దమూ అర్థం లేనిదీ. కాని పరిశీలకునికి చెట్టుకు మధ్యనున్న 
గూరం లేకుండా పోయినప్పుడు పూర్తి భిన్నంగా చెట్టును చూస్తారు. మిరెపుడయినా 

ఎయత్నించారేమో నాకు తెలియదు. 


ప్రా: మికు చెట్టుకు మధ్యనున్న దూరం లేకుండాపోవడమంటే ఖచ్చితమయిన 
అర్థమేమిటి? 
కృ: ఒక్క నిముషమండి, నన్ను పూర్తి చేయనీయండి, తర్వాత ్రశ్నలడగవచ్చు. 


సరేనా? మీరు తప్పకుండా అడగాలనే ఆశిస్తాను. విశ్లేషణలో యీ ఎడం ఉంటుంది. 
కాబట్టి విశ్లేషకునికి, విశ్లేషింపబడేదానికి మధ్య సూటి నాన్నిహిత్యం లేదా సంబంధం 
ఏదీ ఉండదు. భయంతో తక్షణ సంబంధమున్నప్తుడే పూర్తిగా భిన్నమయిన (క్రియ 
ఉంటుంది. చూడండి. మిరు వేరొకరిని మీ భార్యనో మి(త్రురాలినో, భర్తనో 


72 


పరిశీలిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మీరు ప్రోగుచేసుకున్న జ్ఞానం మీద ఆధారపడి 
పరిశీలన జరుగుతుంది. అలా జరిగితే ఆ జ్ఞానం వేరుచేసి విభజిస్తుంది. కాబట్ట అక్కడ 
ఘర్షణ ఉండడంతో సంబంధం ఉండదు. కాబట్టి మరొకరివంక, ఇక్కడనుండ 
వెళ్ళిపోయాక ఇక ఎటువంటి సంబంధమూ ఉండదు, కాబట్టి ఈ వక్తవంక అట్లా 
చూడవచ్చుననుకోండి. కాని మీ భార్యవంకొ, పిల్లలవంకో, మీ పొరుగువానివంకో లేదా 
రాజకీయవేత్తవంకో ఆ దూరంలేకుండా చూడగలరా? మీరిది చేయగల్నితే విషయాలను 
పూర్తి భిన్నంగా చూస్తారు. 


వినోదం కోసమో, ఉత్తేజం కోసమో, దర్శనాల కోసమోగాక నిజంగా ఏమి 
జరుగుతుందో చూడడంకోసం కొన్ని మాదకద్రవ్యాలు తీసుకునే కొంత గంభీర స్వభావులు 
నాతో చెప్పినదేమంటే ఆ తీసుకున్నవానికి బల్లమిద ఉన్న పుష్పగుచ్చానికి మధ్యనున్న 
దూరం పోతుందని, దానితో వారు పూవును, రంగును చాలా గాఢంగా చూస్తారని, ఇంతకు 
ముందెన్నడూ లేని లక్షణం ఆ గాడతలో ఉంటుందని మీకు తెలుసా? మీరు మాదక 
ద్రవ్యాలను తీసుకోవాలని, నేను చెప్పడం లేదు. నేను ఆ సలహా ఇవ్వడం లేదు. మనం 
అనుకున్న విధంగా సంబంధాలలో యీ దూరం అంటే విశ్లేషకునికి, విశ్లేషింపబడేదానికి, 
పరిశీలకునికి, పరిశీలింపబడేదానికి, అనుభవించేవానికి, అనుభవింప బడుతున్నదానికి 
మధ్యదూరం ఉన్నంతవరకూ ఘర్షణ, బాధ తప్పవు. 


కాబట్టి మనమిది నిజంగా అర్థం చేసుకుంటే ఒక భావనగానో, సంభాషణగానో 
గాక యదార్ధంగా అనుభూతి చెందితే పరిశీలకునికి, పరిశీలింపబడుతున్న దానికిమధ్య, 
ఉన్నట్లు అనుభవించిన హింస, కోపం, ద్వేషం అన్న అనుభూతులు విపరీతమయిన 
మార్పుకు లోనవుతాయి. ఇంతకు ముందున్నది గాదది. చిన్ననాటినుండి మరణించే 
వరకు నిరంతర ఘర్షణో, కార్యాలయంలో, కుటుంబంలో అంతు లేకుండా ఉండే 
యుద్దరంగమో గాదు. దానిని పరిష్కరించకుండా ఘర్షణలో ఉండడంతో లోపల భయం 
పుడుతుంది. సుఖమున్నప్పుడు భయం గూడా వుంటుంది. మనమెప్పుడూ సుఖంకోసం 
ప్రాకులాడుతాము. మనకు గావలసింది గొప్ప సుఖం. మనం సుఖం కోసం వెంటబడితే 
బాధ, భయము తప్పవు. 


కాబట్టి ఈ మధ్యాహ్నం మన ప్రశ్నేమిటంటే కాలంతోపాటు గాక కాల (ప్రమేయం 
లేకుండా మనసు తనను తాను మార్భుకోగలదా? కాల భావనలేకుండా అంతరంగంలో 
ఒక గొప్ప మానసిక విప్లవం రాగలదా? ఏదేమయినా ఆలోచనే కాలం కదూ? ఆలోచన 
వచ్చేది గతాన్నుండి. అది సృృతికి, జ్ఞానానికి, అనుభవానికి (ప్రతిస్సందన. ఒక 
సిద్దాంతమన్నట్లుగాక యదార్హమన్నట్టు తనలోనే దీనిని పరిశీలింపగలగాలి. దేని గురించి 
భయపడుతున్నామో, ఏది సౌఖ్యాన్నిస్తుందో వాటిగురించే ఆలోచన యోచిస్తుంది. సుఖ 
దుఃఖాల గురించిన ఆలోచన కాలపరిధిలోనే ఉంటుంది. తాను సూర్యాస్తమయాన్ని 
చూస్తున్నప్పుడు లేదా వివిధ రకాల ఉత్తేజాలు, ఆనందాలు యిత్యాది వాటిద్వారా 
సౌఖ్యాన్ననుభవిన్తాడు. 


73 


ఏది ఉత్తేజాన్ని, ఆనందాన్ని యిచ్చిందో దాని గురించి ఆలోచన ఆలోచిస్తుంది. 
దయచేసి దీనిని గమనించండి. మీకు మిరే దీనిని చూడగలుగుతారు. చాలా సులభమిది. 
దీని గురించి చేసే ఆలోచన తాను ఆనందించిన దానిని కొనసాగనిస్తుంది. నిన్న 
అందమయిన సూర్యాస్తమయం ఉన్నది. నిన్ననే అయిపోయిన ఆ సూర్యాస్తమయాన్ని 
అక్కడే ముగించకుండా దానిగురించి ఆలోచిస్తాము. ఆ ఆలోచనా చర్యే ఆ సన్నివేశానికి 
కాలాన్ని పొడిగిస్తుంది. అంటే రేపు మళ్ళీ ఆ ఆనందం కావాలని ఆశిస్తూ ఉన్నాను. 
కాబట్టి సుఖాన్ని బాధను రెండింటినీ ఆలోచన పొడిగిస్తుంది. అప్పుడు మరీ లోతయిన 
ప్రశ్న దీనిలో నుండి ఉద్భవిస్తుంది. ఆలోచన నిశ్శబ్దంగా ఉండగలదా? ఎందుకంటే 
నిజమైన మార్పుండేది అప్పుడే. మీరు ఇప్పుడేదయినా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? 


ప్రా: బాధ్యతగా ఉండడంగురించి మీరు మాట్లాడారు. కాని నా ఆలోచనకు నేను 
బాధ్యుడినిగాకపోవచ్చు. నేనే మార్పు చేయాలనుకున్నా ఆలోచనలతో చేయవలసిందే. 
బహుశా నా ఆలోచనలకు నేను బాధ్యుడిని గాదు. నేనేమి ఆలోచించాలి అన్నది నేను 
నిర్ణయించలేను. 


కః సర్‌! బాధ్యతగా ఉండడం అనే మాటకు మన అర్థమేమిటి? బాధ్యత అన్న 
అనుభూతి ఆలోచనా ఫలితం గాదా? 


(ఫ్రా: కాదు... అవును గూడా. 
కృ: చూడండి. (ప్రేమ ఆలోచన ఫలితమా? 
(బా: కాదు. 


కృ: ఆహా, ఆగండి, నెమ్మదిగా సాగండి (నవ్వులు). అప్పుడు మీరు కొదు అంటే 
మీరు (పేమిస్తున్నపుడు ఆలోచనకున్న స్టానమేమిటి? 


(ప్రా: (పెమగురించి నాకున్న అవగాహనకు ముందు అది వుంటుంది. 


కృ: ఆహా! ఆగండి, అందుకే నేనడిగింది ప్రేమంటే సుఖమా? అని. అది సుఖమే 
అయితే ఆలోచనా ఫలితం. అప్పుడు ఎంతంటే అంత సుఖాన్ని అలవరుచుకుంటూ 
కూర్చొవచ్చు. మనం చేస్తున్నది అదే. కాని (ప్రేమనలా అలవరచుకోలేము. కాబట్టి ప్రేమ 
ఆలోచనా ఫలితం గాదు. (ప్రేమ ఆక్కడున్నప్పుడు బాధ్యతంటే ఏమిటి? దయచేసి 
మ్మదిగా సాగండి. బాధ్యత ఆలోచనా సుఖాలమీద ఆధారపడి ఉంటే అందులో 
ర్వహించడము యిత్యాదివి యిమిడి వుంటాయి. అయితే (పేమ సుఖంగానప్తుడు 
దీనిలోనికి చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళి అర్హం చేసుకోవాలి. అప్పుడు ప్రేమకు - ఆ 
మాట వాడవచ్చునంటే ఆ ఆమోదయోగ్యమయిన అర్థంలో బాధ్యత ఉంటుందా? నా 
కుటుంబాన్ని (ప్రేమిస్తాను. కాబట్టి నా కుటుంబానికి నేను బాధ్యుడిని, ఆ ప్రేమ సుఖంమీద 
ఆధారపడి వున్నదా? అలా ఉంటే బాధ్యతనే ఆ పదానికి పూర్తిగా భిన్న అర్థం వస్తుంది. 
అప్పుడు ఆ కుటుంబం నాది, నా స్వంతము, నేను దానిమీద ఆధారపడ్డాను. నేనే 
దానిని చూసుకోవాలి. నేనప్పుడు -ఈర్ష్వపడతాను. ఎందుకంటే ఆధారపడడమెక్కడుంటే 


74 


అక్కడ భయం, ఈర్ష్య ఉంటాయి. కాబట్టి నాకు కుటుంబమంటే (ప్రేమ. దానికి నేను 
బాధ్యుడిని అని మనం చెప్తున్నప్పుడు ఈ (ప్రేమన్న పదాన్ని వాడతాము. ఇంకా లోతుగా 
పరిశిలించి చూడండి. చంపడంకోసం పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. విద్యావంతులను 
చేయడం వారి జీనవభృతిని సంపాదించుకోవడం కోసమే. జీవితానికి అదే పరమార్ధం, 
ఉద్యోగం సంపాదించడం చాలా ప్రధానం-అని చదువులు చెప్పిస్తున్నారు బాధ్యత అంటే 
అదేనా? 


ప్రా; మనం ఒక సంకల్పంగా దేనిని చేసుకోలేము. ఎందుకంటే, మన నిబద్దతే 
మన సంకల్పాన్న అర్హయిస్తుంది. 

క్ష: సంకల్పమంటే ఏమిటండీ? దయచేసి చూడండి, ఈ ప్రశ్నలకు చాలావరకు 
వివరణ అవసరమవుతున్నది. ప్రతిఒక్కరికీ విసుగేస్తున్నది. వెళ్ళిపోవాలి. ఇక్కడితో ఆపేస్తే 
మంచిది. 


శ్రోతలు: వారు వెళ్ళవలసిన అవసరం వున్నది. విసుగువలన కాదు. కుటుంబ 
బాధ్యతలు! 


కృ: వెళ్ళేవారికి మీరు బాధ్యులు గారే! (నవ్వులు) మంచిది చూడండి. మనం 
సంకల్ఫాన్ని ఉపయోగించాము. ఇట్లా చేయాలి, ఇట్లా చేయగూడదు. ఇది నేను చేసి 
తీరాలి. కూడదు. మీరు పైకి రావడంకోసం అధికారంకోసం, పదవికోసం, గౌరవంకోసం 
సంకల్పాన్ని ఉపయోగించాలి. ఇతరుల మిద పెత్తనం చేయడానికి మిరు సంకల్ఫాన్ని 
ఉపయోగించారు. సంకల్పం మన జీవితాలలో గొప్ప పాత్ర నిర్వహించింది. మీరన్నట్లు 
అది మనం జీవించే సమాజానికి, పరిసరాలకు, సంస్కృతికి ఫలితము. అయితే మనం 
జీవిస్తున్న సంస్కృతి తిరిగి మానవులు తయారుచేసిందే. కాబట్టి సంకల్పానికి స్టానమే 
మయినా ఉన్నదా? అని మనమడగాలి. ఎందుకంటే సంకల్పమంటే ఘర్షణ పోరాటం, 
వైరుధ్యం. 'నేనిది కావాలి అది కావాలి. అది కావాలంటే నా సంకల్ఫాన్ని 
వినియోగించాలి. సంకల్పం లేకుండా పూర్తిగా వేరొకరకంగా పనిచేయలేమా?' అని 
మనమడుగుతున్నాం. 


పొ: మీరు 'సంకలాని” ఉపయోగించకపోతే ఆలోచనను ఉపయోగించి తీరాలి 
. గ్య ఎ 
రౌ! 


కృ: చూడండి. మీకొకటి చూపుతాను. మీరొక అపాయాన్ని చూస్తే ఆలోచననో, 
సంకల్పాన్న ఉపయోగిస్తారా? అక్కడ తక్షణ చర్య వుంటుంది. జరుగుతుంది. ఆ 
చర్య గత ఆలోచనా ఫలితంగావచ్చు. మీరు ఒక నిటారైన కొండ అంచునో, ఒక పామునో 
అపాయకరమైన దానినో చూసినప్పుడు తటాలున, అప్పటి కప్పుడు మీ చర్య వుంటుంది... 
ఆ చర్య గత నిబద్రతా ఫలితమే గావచ్చు. అవునా? పామును సమీపించడం అపాయమని 
మీకు చెప్తారు. అది మీ జ్ఞాపకం. మీరు నిబద్దులయి చర్య చేస్తారు. ఇప్పుడు జాతీయత 
ఎంత అపాయకరమో చూస్తే - అది యుద్దాన్ని పెంచడము, దేశాలకు సంబంధించిన 


75 


వేర్వేరు ప్రభుత్వాలు, వేర్వేరు సేనలు యిత్యాది భయంకర విభజనలు యీ (ప్రపంచంలో 
కొనసాగుతూ వుండడం చూస్తే, జాతీయత అన్న నిజమైన అపాయాన్ని బౌద్దికం గానో, 
శాబ్దికంగానోగాక వాస్తవంలో దాని ప్రమాదాన్ని చూస్తూ, వినాశనాన్ని తెచ్చే దాని 
స్వభావాన్ని చూస్తే అప్పుడు సంకల్పం చర్య తీసుకుంటుందా? (ప్రత్యక్షంగా (గ్రహించడం 
అంటే ఒకదానిని అది నిజమా అని చూడడానికి ఆలోచన కావాలా? మంచితనం 
లేదా సౌందర్యం లేదా (ప్రేమ ఆలోచనా ఫలితమా? ఆలోచన ఎప్పుడయినా (క్రొత్తగా 
ఉరీడగలదా? ఎందుకంటే (పేమ కొత్తగా ఉండాలి. (పేమ (ప్రతిరోజూ మారేది గాదు. 
కుటుంబం మధ్య, కుటుంబంలోనూ రోజురోజుకూ మారదు - ఒక రకంగా స్వంత 
ఆస్థివలె ఆలోచన ఎప్పుడూ పాతదే. కాబట్టి మనం సంకల్పాన్ని ఉపయోగించకుండా, 
గందరగోళం లేకుండా స్పష్టంగా చూడగలమా? ఎందుకంటే అప్పుడే పూర్తిచర్య వుంటుంది. 


ప్రా: సంపూర్ణచర్య రనానుభూతిన కలిగిస్తుందనుకుంటా. 


కృ: సంపూర్ణ చర్య అంటే మీ అర్థం ఏమిటో నాకు తెలియదు. రసమయ 
సౌందర్యమని ఎందుకంటాము? అదే ఇంకో సమయంలో చాలా అపాయకరంగా 
కనబడవచ్చు. సంపూర్ణ చర్యంటే మన అర్ధమేమిటి? ఒక చిన్న విషయాన్ని తీసుకోండి. 
తులన్మాతక చర్య ఎక్కడ ఉన్నదో, ఎటువంటి చర్య బాగుంటుందో అంటూ పోల్చడం 
జరిగితే అక్కడ కొలత వుండడంతో మంచి అంతమవుతుంది. మధ్యతరగతి మంచితనం 
అనే అర్థంలో ఈ మంచి అన్న పదాన్ని ఉపయోగించడం లేదు నేను. చూడండి, సంపూర్ణ 
సహృదయత అంటే పూర్తి సావధానత. మీ శరీరం మొత్తం-కళ్ళు, చెవులు, హృదయం 
అంతా సావధానంగా ఉండడము. మీరెప్పుడు (పేమిస్తారో-అపుడు అక్కడ తక్కువ 
ఎక్కువలుండవు. అది సంపూర్ణబర్య. 


ప్రా; నా భావాలను నా ఆలోచనలను నేను మార్చుకోగలనా? ఉదాహరణకు 
ప్రతిరోజూ నేను కార్యాలయానికి వెళ్ళినప్పుడు అత్యాశతో, దురాశతో భయపడుతూ 
ఉండాలనుకుంటారు. ఆ విధంగా వుండాలని నా మీద వత్తిడి చేసి, మళ్ళీ వాళ్ళే నా 
అల్పతను, దురాశను, ఆకాంక్షనూ, భయాన్ని నాకు ఎత్తి చూపుతారు. నేనిలా వుండాలని 
కోరుకోవడంలేదు అని [గ్రహించినప్పుడు నేను మారగలనా? 


క: నేను భయస్తునిగా, దుడుకుగా, ఆర్జనాపరునిగా ఉండాలని కోరేటటువంటి 
వ్యవస్థకు చెందిన నేను ఎ ఆకాంక్షలూలేకుండా కార్యాలయానికి వెళ్ళగలనా? నేను 
ఆకాంక్షలతో, పూర్తి దురాశతో లేకుంటే, మాటల్లొగాదు - నిజంగా బొత్తిగా అత్యాశన్నదే 
లేకుంటే నన్ను దురాశలో పడవేసేది ఏదీ అపుడుండదు. ఎందుకంటే దురాశయొక్క 
సత్యా సత్యాలను నేను చూశాను. నేనది స్పష్టంగా చూసినప్పుడు కార్యాలయానికి వెళ్ళినా, 
భ్రష్టమైపోకుండా ఉండనూ? పాక్షికంగా దురాశతో ఉన్నప్పుడే నేను చిక్కుకుపోతాను. 
అందుకే తాను సంపూర్ణంగా ఉండాలి. అంటే పూర్తిగా సావధానమయివుంటే ఆ 
సావధానతలో తులన్మాతకంగాని, కొలత వేయలేని మంచితనం ఉంటుంది. మనసు 
దురాశగా లేనప్పుడు ఎ వ్యవస్థా దాన్ని దురాశకలదిగా చేయలేదు. 


76 


ప్రా; బాధాకరమయిన సన్నివేశంలో ఆ బాధాకరమయిన సంఘటనను 
అడ్డుకోవాలని నా లోపలి నుండి ఒక సహజేచ్చ కలుగుతుంది. అప్పుడు నేను సావధానంగా 
ఎట్టా వుండగలను? 


కృ: ముందుగా, దేనిని అడ్డుకోవాలని అనుకోకూడదు. సుఖాన్నయినా, బాధనయినా 
దానిని అర్థం చేసుకోవాలనుకోవాలి. దానివంక చూస్తాను. దానిలోనికి వెళతాను. ఒకదాని 
నడ్డుకోవాలంటే ప్రతిఘటించాలి. ఎక్కడ (ప్రతిఘటన ఉంటుందో అక్కడ భయ 
ముంటుంది. మెదడు, మనసు (ప్రతిఘటించడానికి నిబద్దమొయాయి. కాబట్టి ఏ 
ప్రతిఘటనయినా ఒక రకమైన భయమేనన్న సత్యాన్ని మనసు చూడగలదా? కాబట్టి 
ప్రతిఘటన అంటున్న దానికి నా అవధానత నివ్వాలని అర్థం. (ప్రతిఘటించడం పట్ల 
సంపూర్ణ అవధానతతో ఉండడము. అది ఏదయినా అడ్డుకోవడము, పారిపోవడము, 
మత్తుపానియాలను, మాదక (ద్రవ్యాలను తీసుకోవడము, - ఏ రకంగా పారిపోవడం 
లేక ప్రతిఘటించడమున్నా - దానిపట్ల పూర్తి గమనికలో ఉండడము. 


(ప్రా: అది ఎంతకాలం చేయగలరండీ? 


కృ: ఎంతసెపు, ఎంతకాలం, ఎంతవరకూ అన్నది గాదు (ప్రశ్న. చూశారా? మిరు 
యింకా ఎంతకాలం అన్న పరిభాషలోనే ఆలోచిస్తున్నారు. 


పా: అది నిబద్దత. 
ళ్‌ 


కృ: మంచిది అమ్మా, గమనించండి. దయచేసి దానిని గమనించండి. మీరు నన్ను 
మెచ్చుకుంటారు లేక అవమానిస్తారు. సుఖ(ప్రదమో, బాధాకరమో నాకు కావలసినది 
సౌఖ్యకరమయినది. బాధాకరమయినదానిని వదిలేస్తాను. లేదా ప్రతిఘటిస్తాను. కాని 
నేను సావధానంగా ఉంటే నాకొచ్చిన పొగడ్తపట్ల, అవమానంపట్ల ఎరుకతో ఉంటాను. 
నేనా విషయాన్ని బహు స్పష్టంగా చూస్తాను. అప్పుడు అది ముగిసిపోతుంది కదూ? 
మరోసారి మెచ్చుకోండి. అవమానించండి. అది నన్ను ప్రభావితం చేయదు. ఇది 
సావధానతను నిలుపుకోవడమన్న (ప్రశ్ళ గాదు. మీరు ఎప్పుడయితే సావధానంగా 
ఉండాలని కోరుకుంటారో అప్పుడు సావధానత లేనట్లే, సరేనా? దయచేసి దీనిలోనికి 
కొంచెం సాగండి. సావధానంగా ఉన్న మనసు 'నేనెంతసెపు సావధానంగా ఉండాలి” 
అని అడగదు (నవ్వులు). సావధానంగా లేని మనసు సావధానతంటే ఏమిటో తెలిసి 
'నేనెప్తుడూ సావధానంగా ఉండగలనా?” అంటుంది. కాబట్టి తాను శ్రద్దవహించవలసింది 
సావధానతాలేమి పట్ల. సరేనా? సావధానతా లేమిగురించి ఎరుకే గాని అవధానతను 
నిలుపుకునేదెలా అనిగాదు. అంటే కేవలం నేను సావధానంగాలేనని, నేను అనుకోకుండా 
ఎదో మాట్టాడేస్తానని, నాకు నిజాయితీలేదని ఎరుక ఉండడము. ఊరక సావధానమయి 
ఉండడము. సావధానత లేకపోవడం హానిని తీసుకొస్తుంది. అవధానతనుగాదు. సావధానత 
లేకపోవడం గురించి మనసుకు తెలిస్తే అప్పటికే సావధానమయినట్టు మరింకేమీ 
చేయనక్కర లేదు. 


77 


ప్రా; మనం చేస్తున్న ఒక రకమైన పని కొందరిని బాధించి, మరికొందరికి లాభం 
చేకూరుస్తుంటే ఏం చేయాలి, ఏది సరయినది అనే (గ్రహింపు, మనకి వున్నదో లేదో 
ఎట్లా తెలుస్తుంది? 

కృ: మీరొకదానిని స్పష్టంగా, సత్యమయినదిగా చూసినప్పుడు అక్కడ స్పష్టమయిన 
చర్య తప్ప మరే చర్యా ఉండదు. స్పష్టత ఎప్పుడూ, సత్యమైనదే. అది బాధిస్తుందా లేదా 
అన్నది అసమంజసం. చూడండి. జాతీయత ఒక విషం - అది యుద్దాలను పెంపొం 
దించింది. పెంపొందిస్తూనే వుంటుంది. జాతీయభావం లేనప్పుడు మిలటరీవారిని, 
రాజకీయవేత్తలను ఆచార్యులను ప్రపంచంలో జెండా లెగరేసే వారందరినీ, ఆ 
సమూహాన్నంతటిని బాధిస్తుంది. అయినప్పటికీ అదెంత భయంకరమయిన ఎషయమో 
నాకు తెలుసు. దానిని విషంలాగా చూస్తాను. నేనేమి చేయాలి? నాకు నేనుగా దానిని 
స్పృశించను. నాలో నేను జాతీయతనంతటినీ సంపూర్ణంగా తుడిచిపెట్టశాను. కాని 'మీరు 
మమ్మల్ని బాధిస్తున్నారు' అంటుంది యుద్దసేన. ఎది సత్యమో, ఎది అసత్యమో చూసి, 
చేసి ఉంటే ఎవరినో బాధించడము, మెప్పించడము అనే ప్రశ్నే ఉండదు. సంస్థా 
గతమయిన మతం మతమే గాదని మిరు చూస్తే ఏమిచెస్తారు? మనుషుల్ని మెప్పించడం 
కోసం చర్చికి వెళతారా? నేను వెళ్ళకపోతే మా అమ్మ బాధపడుతుందేమో? సర్‌! యిక్కడ 
ప్రధాన మయినదేమంటే “ఏది బాధిస్తుంది, ఏది మెప్పిస్తుంది? అన్నది గాదు. సత్యమేదో 
చూడడము. అప్పుడా సత్యమే తన పనిచేస్తుంది. మిరు గాదు. 


2 


మన జీవితం మొత్తం నిరంతర పోరాటమని నిన్న మనం చెప్పుకున్నాము. 
పుట్టినప్పటినుండి మరణపర్యంతమూ మన జీవితమొక యుద్దరంగం. కల్పనలో గాక, 
నిజంగా ఆ పోరాటం అంతమవగలదా అని, అంతరంగంలోనేగాక బావ్యాంగానూ, 
సంపూర్ణ శాంతితో బీవించగలడా అని సందేహం కలుగుతున్నది. నిజానికి అంతర బాహ 
విభజన లేదు. అదంతా వాస్తవంగా ఒకే చలనము. ఈ విభజన మన చర్మానికి లోనున్న 
ప్రపంచం, బయటున్న ప్రపంచం అన్నట్లే గాక నా - మీ, మన - వారి, మిత్రుడు - 
శతువు యిత్యాది వాటి మధ్యా విభజన వున్నట్లు భావించబడుతున్నది. మనచుట్టూ 
ఒక వలయాన్ని గీసుకోవడంతో అది మ వలయం. నా వలయం లేదా కుటుంబ వలయం, 
దేశ వలయం, మత నమ్మకాల వలయం. ఈ వలయాలన్నీ మనను విభజిస్తాయి. 
దానితో జరుగుతున్న నిరంతర విభజన తప్పక ఘర్షణ తెస్తుంది. దాటి బయటకెప్తుడూ 
వెళ్ళము. దానిని దాటి చూడమెప్పుడూ. మనచిన్న వలయాన్ని వదిలి వెళ్ళడమన్నా, 
మరొకరి చుట్టూ ఉన్న వలయాన్ని అవరోధాన్ని తెలుసుకోవడమన్నా మనకు భయం. 
అందులో మొత్తం భయ స్వరూప స్వభావాల ప్రక్రియ ఆరంభమవుతుందనుకుంటాను. 
తనచుట్టూ సూత్రాలతో, భావనలతో, మాటలతో, విశ్వాసాలతో ఎంతో జాగ్రత్తగా 
తయారుచేసుకున్న తన (ప్రపంచాన్ని. తనలో మూసిపెడుతూ ఒక అవరోధ మేర్పరచు 
కున్నాడు. ఈ గొడవల మధ్య నివసిస్తూ బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నాడు. 


78 


ఈ విభజన రకరకాల బలహీన ్రవర్తనేగాక ఎంతో ఘర్షణను గూడా పెంచుతుంది. 
ఒక వలయాన్ని ఒక గోడను వదిలేసినా మన చుట్టూ మరోగోడ కట్టుకుంటాము. కాబట్ట 
భావనలతో కట్టే ఈ నిరంతర శాశ్వత (ప్రతిఘటన ఉంటుంది. ఏ విభజనా లేకుండా 
ఉండడము, మొత్తం విభజనే అంతం చేయడము, దానితో ఘర్షణకు, ముగింపు 
తీసుకురావడము సాధ్యమా అని మనిషి ఆశ్చర్యపోతాడు. 


మన మనసులు సూత్రాలతో నా అనుభవాలు, నా జ్ఞానం, నా కుటుంబం, నా 
దేశం, ఇష్టం-అయిష్టం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, దుఃఖం, ఈ భయం, ఆ భయం 
అంటూ నిబద్దతకు లోనయాయి. నేను ఆ వలయంలో ఆ గోడ వెనుక జీవిసాను. నాకు 
లోనున్న దాని గురించేగాక గోడవెనకాలున్న దాని గురించి భయం. గొప్ప పుస్తకాలను 
తత్త్యశాస్తాన్ని. మిగిలిన వాటన్నింటినీ చదవకుండానే తనలోనే తాను యీ నిజాన్ని 
ఎంతో సులభంగా చూడగలడు. తన గురించి తనకు-నిజానికి తానేమిటో యదార్ధంగా 
తనలో జరుగుతున్నదేమిటో తెలియకుండా ఇతరులేమి చెప్పారోనని చదవడంతో యిలా 
జరుగుతూ ఉండవచ్చు. మనలోనికి మనం చూసుకుంటే, మనమెలా ఉండాలోనన్నది 
పట్టించుకోకుండా మనం నిజంగా ఏమిటో చూస్తుంటే బహుశా యీ సూత్రాలు, భావనలు, 
వాస్తవానికి మనిషిని మనిషికి వ్యతిరేకంగా చేసే విధానాలు, పక్షపాతాలు, దురభి'ప్రాయాలు 
ఉండడము తెలుసుకుంటాము. కాబట్ట మనిషికి మనిషికి మధ్యనున్న సంబంధాలన్నింటిలో 
భయం, ఘర్షణ, లైంగిక హక్కులు, సరిహద్దు హక్కుల ఘర్షణోకాక ఇంతకుముందు 
ఉన్నదేది-ఇప్పుడున్నది - ఉండవలసినదేదిల మధ్యగూడా ఘర్షణ ఉంటూ వున్నది. 

తనలోనే యీ నిజాన్ని చూడడము - ఒక భావనలాగా చూడడమో బయట 
కిటికీగుండా లోనిదాని వంక చూస్తూన్నట్లుగాక -యదార్హంగా మీలోనే చూస్తే అప్పుడు 
సూత్రాలు, నమ్మకాలు, ప్రతికూల అభిప్రాయాలు, భయాలు వీటన్నింటి నిబద్దతా 
మనసులో లేకుండా చేసుకోవడం ఏ మాత్రమయినా సాధ్యమేమో తెలుసుకుంటారు. 
చరిత్రలో, నేడూ రెండింటిలోనూ మనిషి యుద్దాన్ని ఒక జీవితవిధానంలాగా అంగీ 
కరించినట్లు చూస్తాము. కాబట్టి యుద్దాన్నెలా అంతం చేయాలి. ప్రత్యేకంగా ఒక యుద్ధాన్ని 
గాదు. అన్ని యుద్దాలనూ, ఎటువంటి ఘర్షణలేకుండా పూర్తి ప్రశాంతతో ఎలా జీవించాలి 
అన్నది కేవలం బౌద్దికమయిన ప్రశ్నేగాదు. సంపూర్ణంగా సమాధానం చెప్పవలసిన (ప్రశ్న. 
ఖండఖండాలుగా, ప్రత్యేక రంగాలలోనే కాదు. మనిషి అంటే నేనూ, మీరూ - సంపూర్ణ 
శాంతితో జీవించగలమా? అంటే నిరుత్సాహంగా జీవించడం గాదు. లేదా చురుకుగా, 
నడిపించే శక్తి తనకు లేదనీగాదు. అటువంటి ప్రశాంతత సాధ్యమెమో తెలుసుకోగలడా? 
అవి తప్పుకసాధ్యమే. లేదంటే మన జీవితానికుండే అర్థం అత్యల్పము. (ప్రపంచమంతటా 
మేధావులు జీవితానికి (ప్రాధాన్యతను కనుగొనడానికి, ఒక అర్జాన్నివ్వడానికి ప్రయ 
త్నించారు. అన్ని మతాలు భగవంతుడు అంతిమమని, భగవంతుడే నిజంగా (ప్రధానమని 
జీవితం ఒక మధ్యేమార్గము మాత్రమేనని అంటాయి. మీరు మతధర్మాన్ని నమ్మే 
వ్యక్తిగాకుంటె దైవానికి బదులు దేశాన్నుంచుతారు. లేదా ఆ నిస్వాహనుండి ఏ సిద్దాంతాన్నా 
కనుగొంటారు. 


79 


కాబట్టి మన ప్రశ్నేమంటే, నిజంగా మనిషి ప్రశాంతంగా జీవించగలడేమో తెలుసు 
కోవడము. ఒక సిద్దాంతంలాగా ఒక భావనలాగా కాదు, మీరొక సూత్రం చేసుకొని 
దాని ప్రకారం (ప్రశాంతంగా జీవించాలనుకోవడమూ కాదు, యదార్హంగా జీవించడము. 
అటువంటి సూత్రాలే తిరిగి గోడలవుతాయి. అంటే నా సూత్రం - మీ సూత్రం, నా 
భావన - మీ భావన దాని ఫలితంగా వచ్చి విభజనలు, అంతులేని యుద్దమూ. ఎ 
సూత్రమూ విభజన లేకుండా, దాని వలన ఘర్షణ లేకుండా తాను జీవించగలడా? ఆ 
ప్రశ్న ఎప్పుడయినా గంభీరంగా మీకు మిరు వేసుకున్నారేమో నాకు తెలియదు. 'నాది' 
వాది కాదు అనే యీ విభజననుండ మనసు స్తుచ్ల నొందగలదా? “నేను నా 
కుటుంబము, నా దేశము, నాకు దేశంలేకుంటే నేను నా కుటుంబము, నా భావన, 
నా సిద్దాంతము అన్న విభజన నుండి మనసు స్వేచ్చనొందగలదా? 


దీనంతటి నుండీ స్వేచ్చ నొందడం రాత్రికి రాత్రే సాధ్యమా? చివరికి ఎప్పుడో 
గాదు. చిట్టచివరికి అన్న సిద్దాంతానికి మనం తావిస్తే మనమసలు జీవిస్తున్నట్ట కాదు. 
చివరికి స్వేచ్చ నొందుతాము. లేదా చివరికి ప్రశాంతంగా జీవిస్తాము. అదెంత మాత్రం 
మంచిది గాదు. ఒక మనిషి ఆకలిగా వుంటే వెంటనే తినాలనుకుంటాడు. అపుడు 
మనసును మొత్తం నిబద్దతనుండి విడుదల చేసే చర్య ఏది? ఒకచర్య - చర్యల వరుస 
కాదు. ఇక్కడ యీ విభజనలను సృష్టిస్తున్న యీ స్వయ కేంద్రక చర్య. ఒక సూత్రాన్ని 
ఒక సిద్దాంతాన్ని, ఒక దేశాన్ని, ఒక నమ్మకాన్ని చుట్టి ఒక కుటుంబం యిత్యాది వాటిని 
చుట్టి ఉన్న స్వీయ కేంద్రక చర్య ఉన్నది. అంటే స్వార్థం కేంద్రంగాగల చర్య. ఈ సాయ 
కేంద్రక చర్య వేరు చేస్తుంది. దానితో ఘర్షణకు కారణమవుతుంది. ఇప్పుడు ఈ సూ(త్రపు 
కదలిక, అంటే 'నేను' అన్నది, దాని సృృతులతోపాటు, దేని చుట్టూ గోడలు కట్టబడినవో 
ఆ కేంద్రం, ఆ నేను వేరుగా ఉన్న అది తన 'స్వకేంద్రిత చర్యతో సహా అంతమవగలదా? 
చర్యల వరుసతోగాదు, ఒక పూర్ణమయిన చర్యతో? 


ఆ ఘర్షణను కొంచెం కొంచెంగా (బ్రద్దలు చేయడానికి ప్రయత్నిస్తామని మీకు 
తెలుసు. వేరు వరకూ పోకుండా చెట్టును కొంచెం కొంచెం నరికేసినట్లు. కాబట్టి ఒక్క 
చర్యతో ఈ విభజనను, వేర్చాటును స్వకేంద్రిత చర్యల స్వరూపాన్ని - అవి పెంచే ఘర్షణ, 
యుద్దం, పోరాటాలను అంతమొందించడము ఏమాత్రమయినా సాధ్యమా అని 
అడుగుతాడు, ఇది సాధ్యమా? 


ఎంతో గంభీరంగా ఈ (ప్రశ్న నడిగినప్పుడు మరొకరి నుండి సమాధానంకోసం 
ఎదురు చూస్తాడా? ఆ (ప్రశ్న వేసిన తర్వాత వక్త నుండి సమాధానంకోసం ఎదురు 
చూస్తున్నారా? సమాధానమివ్వడం వక్త తప్పించుకుంటున్నాడని గాదు. మీరు సమాధానం 
కోసం ఎదురుచూస్తున్నారా? మీకేమా(త్రం (శ్రద్ద ఉన్నా - సమాధానం కోసం ఎదురు 
చూస్తారా? తానలా వుండాలని నిన్న అనుకున్నాము. ఉండాలి. ఎందుకంటే జీవించడ 
మంటే ఏమిటో ఎవరు తెలుసుకుంటారో గంభీరమయిన ఆ వ్యక్తి మాత్రమే జీవితాన్ని 
తెలుసుకుంటాడు. మిరు వక్తనుండి సమాధానంకోసం చూస్తే ఆ సమాధానం ఎన్నో 


80 


బూడిద రేణువులు, ఎన్నో మాటలు, ఎన్నో భావాలు మరొక సూత్రాల పరంపర అవడంతో 
తిరిగి వాటిలో అవే విభజనకప్పుడు మరొక కారణమవుతాయి. అది కృష్ణమూర్తి 
సూ(త్రమో-మరొకరి సూత్రమో గావచ్చు. ఎవరి నుండీ, వక్తనుండి గూడా 
సమాధానంకోసం ఎదురు చూడకపోతే అపుడు మనమిరువురమూ కలిసి 
ప్రయాణించగలము. అప్పుడా బాధ్యత మిది, వక్తదినూ. మీరప్పుడువింటున్నది కేవలం 
మాటలను, భావాలనుగాదు. అపుడు మనమిరువురమూ కలిసి నడుస్తున్నట్టు. వక్తకు 
మీకు మధ్య నున్న విభజనను వదిలించుకోవడము అది ముఖ్యమనుకుంటున్నాను. మనం 
కలిసి వున్నాము. ఏ సూత్ర ప్రకారమో గాదు. అప్పుడు ప్రయాణంలోనున్న మన మధ్య 
సూటి సంబంధమున్నది. ఎందుకంటే, మనమిరువురమూ యదార్హంల్‌ నికి వెళ్తున్న 
మార్గాన్ని అనుభూతి చెందుతున్నాము. యదార్హమంటే, మాటలో వర్లనో, వివరణో లేక 
నేర్చరియెన మనసుయొక్క తత్యశాస్తాలో గాదు. 

కాబట్టి తగినంత (శ్రద్దతో తాను ఉన్నాననుకున్నప్పుడు మన సమస్య ఏమిటి? మన 
నిత్యజీవితాన్నైలా జీవించాలి? ఒక సన్యాసాశ్రమంల్‌ నో లేదా కాల్పనికస్వప్పప్రపంచంలోనో 
గాదు, ఉద్వేగపూరిత, పిడివాద, మాదకద్రవ్యాలకు లోబడివున్న ప్రపంచంలోగాదు- 
యిక్కడ యిప్పుడు ప్రతిరోజూ గొప్ప శాంతితో, గొప్ప ప్రజ్ఞతో ఎటువంటి అసంతృప్తి 
భయం లేకుండా ఎలా జీవించాలి? సంపూర్ణంగా జీవించడం, దానితో ఆనందంలో 
ఉండడం, అంటే ధ్యానంలో ఉండడము-అది నిజంగా మౌలికమయిన సమస్య. ఈ 
జీవితాన్ని విడి విడి భాగాలుగా కాక-మొత్తాన్ని పూర్తిగా, అర్థం చేసుకోవడం, అందులో 
కలిసిపోయి, ఏ భాగానికీ అంకితమయిపోకుండా, ఎంటువంటి ఘర్షణ, క్రేశం, గందరగోళం 
లేదా దుఃఖం లేకుండా జీవించడమనే పూర్త (క్రియలో ఉండడం సాధ్యమా? అదీ నిజమైన 
విప్లవం, అంతరంగ మానసిక విప్లవం, దానినుండి తక్షణ బాహ్యవిప్టవం చొచ్చుకొస్తుంది. 
మనం కలిసి ప్రయాణం చెద్దాము. కలిసి అంటే అర్హం మిరక్కడ, నేనిక్కడ వేదిక మీద 
కూర్చోడముగాదు-ఈ జీవితరంగం మొత్తాన్ని కలిసి చూడడంతో అర్థం చేసుకోవడము 
ఎవరో అర్హం చేసుకుని ఎలా అర్హం చేసుకోవాలో తర్వాత మనకు చెప్పడము గాదు, 
మనం అప్పుడే గురువు-శిష్యుడు-రెండూను. 


వేటి వెనుక మనం జీవిస్తుంటామో ఆ నేను నేను కానిది. మనము - వారు అనే 
ఈ విభజనలు, యీ సూత్రాలు భయాన్ని పెంచుతాయన్నది చూన్తాము. ఈ 
భయమంతటి గురించి, ఈ మొత్తం భయంగురించి ఎరుక ఉంటే (ప్రత్యేకంగా ఉన్న 
భయాన్ని అర్హం చేసుకోగలడు. భయమన్న ఆ ప్రశ్న మొత్తాన్ని అర్ధం చేసుకోనంత 
వరకూ కేవలం ఒక (ప్రత్యేకమయిన వెర్రి భయాన్ని, దానికి ఎన్ని రంగులు పూసి 
అలంకరించినా దానిని ఒక్కదానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో అర్థం 
లేదు, భయం స్వేచ్చను పోగొడుతుంది. మిరు ఎదురు తిరగవచ్చు. అయినా అది 
స్వేచ్చగాదు, ఆలొచన మొత్తాన్ని భయం చెడుపుతుంది. తనలోని భయం సంబంధం 
మొత్తాన్ని పాడు చేస్తుంది. దయచేసి ఇవి మాటలు మాత్రమే గాదు. మన జీవితం 
మొత్తంలో మొదటి నుండి చివరిదాకా ఉన్నది భయమేనన్నది స్పష్టము. ప్రజాభిప్రాయ 


81 


భయం, (ప్రమింపబడనన్న భయం, నాయకునిబట్టి మనను మనం అంచనా 
వేసుకోవడం వలన భయం పెంపొందడము. మనసులో ఒక సృష్టమయిన స్తాయిలోనే 
గాక ఎక్కడో అడుగులోతుల్లో గూడా ఈ భయం పరుగెడుతూ వుంటుంది. ఈ 
భయం (క్రమేణా కొంతకొంతగా గాక సంపూర్ణంగా అంతానికొస్తుందా అని మన 
మడుగుతున్నాము. 


ఈ భయమంటే ఏమిటి? తానెందుకు భయపడుతున్నాడు? అది వలయానికవతల 
ఉన్నదాని గురించా, వలయంలో ఉన్నదాని గురించా లేక వలయమంటేనే భయమా? 
మన అర్హమేమిటో (గ్రహించారా? మనం ప్రయత్నిస్తున్నది ఈ భయానికి ఉండే ఒక 
ప్రత్యేక కారణాన్ని తెలుసుకోవడానికి గాదు. ఎందుకంటే, నిన్న మనమనుకున్నట్లు 
కారణాన్ని తెలుసుక వడము, కార్యకారణాలనర్థం చేసుకునే విశ్లేషణ (ప్రక్రియ, భయాన్ని 
అంతం చేయదన్నది స్పష్టము. ఆ ఆట చాలా కాలంపాటు ఆడారు. అయితే యీ 
మై(క్రోఫోనును చూస్తున్నంత వాస్తవంగా తానా భయాన్ని చూస్తున్నప్పుడు అది ఉన్నది 
గోడలోపలనా, గోడ బయటనా, లేక గోడవలనే భయం ఉంటున్నదా? భయం కలిగేది 
తప్పక గోడవల్లనే, మీరు గోడలోపల ఉండడమువలన గాదు, గోడను దాటి చూడడానికి 
మీరు భయపడి నందువలనా గాదు. మీ పరిశీలనలో అది నిజంగా గోడవల్లనే ఉన్నదని 
తెలుస్తుంది. అసలీ గోడ తనలోనికెలా వచ్చింది? 


దయచెసి యీ ప్రయాణం మనమిరువురమూ కలిసి చేస్తున్నదని, వక్తనుండి 
సమాధానంకోసం ఎదురు చూడడంలేదని గుర్తుంచుకోండి. మనమిద్దరమూ కలిసి చెతులు 
పట్టుకుని ప్రయాణిస్తున్నాము. మరొక్కసారి వేరయి పోయి చెయ్యి తీసేసుకుని 'నా 
కంటి ముందు మిరెళ్ళి దాన్నంతా నాకు చెప్పండి” అనడంలో అర్హంలేదు. ఇరువురమూ 
కలిసి చేస్తున్న ప్రయాణంలో మాటల్లో జరిగేదానికంటే ఎక్కువైనదేదో ప్రసరిస్తున్నది, 
వాత్సల్యం, కరుణ అవగాహనలతో కూడుకున్న ఒక రకమైన భావ సంగమం ఇక్కడ 
ఉంటుంది. ఎందుకంటే, మనం విచారిస్తున్నది మొత్తం మానవ సమస్యగురించి కాబట్టి. 
ఆ సమస్య నాది అనుకొని పరిష్కరించి, నా తీర్పును మీరూ సమ్మతించండి అనడం 
లేదు. ఇది మనందరి సమస్య. 


ప్రతిఘటన, విభజన వేర్పాటు అనే యీ గోడ తనలోనికెలా వస్తుంది? మనం 
చేసి ప్రతిదానిలో మనం సంబంధాలన్నింటిలో అది ఎంత దగ్గరయినా గందరగోళాన్ని 
క్రేశాన్ని, ఘర్షణను తీసుకువస్తున్న యీ విభజన వుంటున్నది, తనలోనికి ఈ అడ్డు 
ఎలా వచ్చింది? నిజంగా దీనినర్థం చేసుకుంటే బౌద్దికంగాగాక దానిని యదార్హంగా 
చూసి, అనుభూతి చెందితే అపుడు అంతమవడం తెలుసుకుంటాడు. దానిలోనికి మనం 
వెళదాము. ఈ గోడ తనలోనికెలా వచ్చిందని అడిగాము. దానికి మీరు సమాధానమివ్యాలి 
గాబట్టి మరేమి చెప్తారో అని అనుకుంటున్నాను. మనలో (ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం 
వున్నది. లేదా ఒక అభిబ్రాయాన్ని వెలిబుచ్చుతాము. నా అభిప్రాయం సరయింది, 
మిది తప్పుకావచ్చు. తార్కికంగా మనం పరీక్షించవచ్చు. కాని తార్కిక పరీక్ష చేసి ఒక 
ఖచ్చితమైన నిర్ణయానికి రావడంపట్ల మనకు శ్రద్దలేదు. సత్యం ఒక అభిప్రాయంతో, 


82 


ఒక నిర్ణయంతో కనుగొనేది కాదు. ఎప్పుడూ నూతనంగా ఉండేదేదో సత్యం గనుక 
ఒక నిర్ణయంతోనో, ఒక అభిప్రాయంతోనో, ఒక తీర్పుతోనో మనసు సత్యాన్ని చేరలేదు. 
మనసు స్వేచ్చనొందాలి. కాబట్టి ప్రతిఘటన అనే యీ గోడ తనలోనికెలా వచ్చిందోనని 
మనం అడిగినప్పుడు ఒక అభిప్రాయం కోసం, ఒక తెలివయిన, పండితుడయిన వ్యక్తి 
ఎలా వచ్చిందో చెప్తాడని అడగడం లేదు - ఎందుకంటే అక్కడ అధికారం లేదు. మన 
మిరువురమూ కలసి దానిని చూస్తున్నాము. కలిసి పరీక్షిస్తున్నాము. ఇక అందులోనికి 
లోతుగా వెళ్ళాలని చూస్తున్నాము. 


గోడలోనికి వచ్చిండి ఆలోచనా యంత్రాంగం ద్యారానన్నది స్పష్టం కాదా? దయచేసి 
దీనిని కాదనవద్దు. దీనిని, ఆలోచనను ఊరికే చూడండి. మరణాన్ని గురించి 
ఆలోచించకపోతే మరణంగురించి భయపడవు. ఒక |కైస్తవునిగానో, కాథలిక్కుగానో, 
ప్రొటెస్టంటుగానో, హిందువుగానో, బౌద్దునిగానో దేవుడికే తెలియాలి. ఎన్నా - అలా 
పెంచబడకపోతే ప్రచారంతోనో, మాటలతోనో, ఆలోచనతోనో మీరు నిబద్దులవకపోతే 
ఎటువంటి ఆటంకమూ ఉండదు. 'నా,'మి" అంటూ, ఆలోచన దీనినెలా తీసుకు వస్తుందో 
తాను చూడగలడు. కాబట్టి ఆలోచన స్వకేంద్రిత కార్యకలాపాలతో కూడిన యీ గోడను 
సృష్టించడమేగాక, ఈ గోడలోపల మీ స్వంత కలాపాన్ని గూడ సృష్టిస్తుంది. ఈ విభజనను, 
అది సృష్టించే భయాన్ని తీసుకు వచ్చేది ఆలోచన, ఆలోచన సుఖమయినట్లే ఆలోచన 
భయం కూడా. చాలా అందమైన దానిన ఒక అందమయిన ముఖాన్ని, ఒక ప్రేతి గల్గించే 
సూర్యాస్తమయాన్ని, ఆనందింప గల్లిన నిన్నటి సన్నివేశాన్ని చూస్తాను. ఆలోచన “అదెంత 
బాగుంది” అంటూ యోచిస్తుంది. దయచేసి దీనిని చూడండి. ' ఆ అనుభవం ఎంత 
బాగుంది'అనడం చూడండి. ఆలోచించడమనేదే ఆ అనుభవ సుఖాన్ని కొనసాగనిస్తుంది. 
కాబట్టి ఆలోచన భయానికేగాక సుఖానికి గూడా బాధ్యురాలు. అది చాలా స్పష్టము. 
ఎందుకంటే మీరీ మధ్నాహ్న భోజనాన్ని ఆనందించారు. అది తిరిగి కావాలనుకుంటారు. 
లేదా మీకొక లైంగికానుభవముంటే దాని గురించి ఆలోచన ఆలోచిస్తుంది. దానిపైనే 
ధ్యాసపెడుతుంది. నెమరు వేస్తుంది. ఒక చిత్రాన్ని, ఒక ఊహాబింబాన్ని కల్పిస్తుంది. 
తిరిగి అదే కావాలనుకుంటుంది. పునశ్చరించిన సుఖమిది. దానిని మిరు ప్రమంటున్నారు. 
ఆలోచన, అడ్డు, (ప్రతిఘటన, నమ్మకము అనే ఈ వలయాన్ని సృష్టించి అది 
విచ్చిన్నమవుతుందేమోనని గోడ కావలివైపునుండి ఏదయినాల్‌ నికి వస్తుందేమోనని 
భయపడుతుంది. కాబట్టి ఆలోచన భయాన్ని, సుఖాన్ని రెండింటిని పెంచుతుంది. మికు 
భయం లేకుండా సుఖముండడము సాధ్యమవదు. ఆ రెండూ కలిసేవుంటాయి. 
ఎందుకంటే, ఆ రెండూ ఆలోచనకు పుట్టన బిడ్డలు, ఆలోచన కేవలం సుఖం, భయాలు 
గురించి (శ్రద్ద చూపే మనసుయొక్క నిప్ప్రయోజమయిన బిడ్డ. దయచేసి దినిని చూడండి. 
దీనిని తిరిగి మనమిద్దరమూ కలసి ప్రయాణిస్తున్నామని గుర్తు చేయనయండి. మిమ్మల్ని 
మీరు మాటలనే అద్దంలో గమనించుకుంటున్నారు. మమ ల్ని పరిక్షించుకుంటున్నారు. 


కాబట్టి, భయం, బాధ, సుఖం అనేవి ఆలోచన ఫలితాలు. అయినా ఆలొచన 
సాంకేతిక ప్రపంచంలో ఎక్కడ అవసరమయితే అక్కడ తార్కికంగానే, మంచిగానే, 


83 


ఆరోగ్యంగానే నిర్దిష్టంగానే పనిచేయాలి. మానవసంబంధాలలో చేయనక్కరలేదు. 
ఎందుకంటే, మానవ సంబంధాలలో ఎప్పుడు ఆలోచన (ప్రవేశిస్తే అప్పుడు భయ 
ముంటుంది. అప్పుడందులో సుఖమూ, బాధా వుంటాయి. ఇఎ అర్థంలేని మాటలు గాదు. 
దీనిని మీకు మీరే చూడొచ్చు. స్పృతికి, అనుభవానికి జ్ఞానానికి వచ్చే సమాధానం ఆలొచన. 
ఆలోచన ఎప్పుడూ పాతదే గనుక స్వేచ్చగా ఉండదు. ఆలోచించే స్వేచ్చ అన్నది తప్పక 
మీకు కావలసింది చెప్పడానికుంటుంది. అయితే ఆలోచన ఎప్పటికీ స్వచ్చగా ఉండదు. 
స్వేచ్చను తీసుకురాలేదు. ఆలోచన భయాన్నిగాని, సుఖాన్నిగాని ఉండేటట్లు చేస్తుంది 
గాని స్వేచ్చను రానివ్వదు. భయం, సుఖం ఎక్కడుంటే అక్కడ (ప్రేమ ఆగిపోతుంది. 
(ప్రేమంటే ఆలోచనా గాదు, సుఖమూ గాదు. కాని మనకు (ప్రమంటి సుఖం, కాబట్టి 
భయం, 


ఈ జీవనవ్యాపారం మొత్తాన్ని ఉన్నదున్నట్టు తెలుసుకుంటే మనముండాలను 
కుంటున్నట్టు గాక ఒక తత్వశాస్త్రవేత్త ప్రకారం, పవిత్రుడయిన ఆచార్యుల ప్రకారం 
గాక, యదార్ధంగా ఎలా ఉంటే అలా తెలుసుకుంటే అప్పుడు ఆలొచనకూ సరైన స్థానము 
వుంటుంది. అయితే (ప్రతి సంబంధంలోనూ జోక్యం చేసుకోకుండా ఉంటుంది. దీనర్హం 
ఆలోచన, ఆలోచనా శూన్యత అనే రెండు స్థితుల మధ్య విభజన ఉండడము గాదు. 
మీరు చూడండి. మీరీ ప్రపంచంలో జీవించాలి. దురదృష్టవశాత్తూ జీవికను సంపాదించాలి. 
కార్యాలయానికి వెళ్ళాలి. ఎపృటకైనా ఐక్య (ప్రపంచపు సఖ్యమయిన ప్రభుత్వం ను బహుశా 
అపుడు ఒక్క రోజుకంటే ఎక్కువ పనిచేసే అవసరముండకపోవచ్చు. అప్పటినుండి 
కంప్యూటర్ల ఆ(క్రమణకు వదిలివేయడంతో మనకు కొంత విరామ అవకాశముంటుంది. 
అది జరుగనంతవరకూ తానే జీవికను సంపాదించుకోవాలి. సమర్థవంతంగా తగినంత 
జీవికను సంపాదించుకోవాలి. ఉదాహరణకు దురాశవలన గాని విజయాన్ని సాధించి 
ఎవరి మాదిరో కావాలనుకునే యీ భయంకర కోరికవలన గానీ, ఆ సమర్హత 
విక్నతమవుతుంది. అప్పుడు 'నేను', 'నేను కాదు” అనే యీ అవరోధం తనలో ఉద్భవించి 
పోటని, ఘర్షణను తీసుకువస్తుంది. దీనంతటిలోని సత్యాన్ని (గ్రహించి గౌరవంగా, 
సమర్థంగా, నిర్ణయం లేకుండా వున్నప్పటికీ ప్రకృతితోనే గాక మరొక మనిషితోనూ ఎలా 
పూర్తి సంబంధంలో ఉండడము? అంటే ఎందులోనయితే ఆలోచన కల్పించిన అవరోధము 
అంటే 'నేను' మీరు’ అనే నీడలు పడవో ఆ పూర్తి సంబంధంలో మనమెలా ఉండాలి? 


మనం మాట్లాడుకుంటున్న యీ విషయాన్నంతా మాటల్లోగాక, యదార్ధంగా చూస్తే 
ఆ చూడడమే, యదార్ధంగా ఆ చూడడమే వేరు అన్న గోడను నేలమట్టం చేసే చర్య. 
అపాయకరంగా ఉన్న ఎ కొండఅంచునో, [క్రూరమృగాన్నో, మరే (ప్రమాదా 
చూసినపుడు అక్కడ చర్య ఉంటుంది. ఆ చర్య ౧బద్దతా ఫలితంగావచ్చు. భయంతో 

ఆప్స్‌ కు 

చేసే చర్య మాత్రం గాదు. ఇది ప్రజ్ఞాక్రియ. 

అదేవిధంగా ఈ నిర్మాణ స్వరూపం మొత్తాన్ని - ఈ విభజన స్వభావాన్ని, ఘర్షణను, 
పోరాటాన్ని, క్షేశాన్ని, స్వకేంద్రమవడాన్ని, ప్రజ్ఞాయుతంగా చూడడము. దాని ప్రమాదాన్ని 


84 


యదార్ధంగా చూడడమంటే అది అంతమవడమని అర్హం. “ఎలా” అన్న (ప్రశ్నే లేదక్కడ. 
కాబట్టి ముఖ్యమయినదేమంటే దీనంతటిలోనికి ప్రయాణం చేయడము. మరొకరు 
తీసుకువెళితే గాదు. అక్కడ ఒక మార్గదర్శే లేడు కనుక ఈ (ప్రపంచం మొత్తాన్ని 
యదార్హంగాచూస్తూ , అసాధారణ గందరగోళాన్ని, మనిషికున్న అంతులేని దుఃఖాన్ని 
వున్నదున్నట్టుగా చూస్తూ ప్రయాణించడము. అప్పుడు దీని సంపూర్ణ స్వరూపాన్ని 
చూడడమే దానిని అంతం చేయడమూ అవుతుంది. 

బహుశా, (శ్రద్ద వుంటే మనం దీనిని ప్రశ్నించుతూ మాట్లాడుకోవచ్చు. సరేనాండీ! 

ప్రా: ఏదయినా యదార్హంగా చూడడమంటే అర్హమేమిటి? 


కృ: మీ భార్యనో, భర్తనో యదార్ధంగా చూస్తారా? లేక ఊహా రూపం ద్వారా 
అభిప్రాయాల నిర్ణయాల ముసుగుద్యారా చూడడంవలన అసలే చూడలేకపోతారా? 
అదేనయితే సంబంధముండదు. ఎందువలనంటే, సంబంధమంటే అర్హం స్పృశించడము. 
దానికి సంబంధించి ఉండడము. భర్త అత్యాశాపరుడు, దురాశాపరుడు, అసూయాపరుడు 
అయి విజయాన్నే కోరుతూ కలతతో, పారిపోయి తన వలయంలోనే జీవిస్తుంటే, భార్యా 
తన వలయంలో జీవిస్తుంటే సంబంధమెక్కడుంటుంది? అయినా మనం. సంబంధ 
మంటున్నది దానినే - మిగిలిన (ప్రపంచానికి విరుద్దంగా నా కుటుంబమంటున్నాము, 
ఇది కనుక చూస్తే ఎ ఊహారూపం ద్వారా చూస్తున్నానో నిజంగా కనుక దానినే చూస్తే 
సృష్ణంచుకున్న ఊహాబంబాన్ని గాదు - యదార్ధంగా వున్న ఊహాబింబాన్ని ఉన్నదున్నట్టు 
చూస్తే ఆ సత్యాన్ని చూడడమే ఊహారూపాన్ని తొలగిస్తుంది. 

ప్రశ్ళనడగడము చాలా కష్టమయిన విషయాలలో ఒకటని మీకు తెలుసు. అయినా 
మనం ప్రశ్నించాలి. ఈ భూమి మిద (ప్రతిదానిని సందేహించాలి. మన నిర్ణయాలను, 
భావాలను, అభిప్రాయాలను మన తీర్సులను సందేహించాలి. అంతేగాదు, ఎప్పుడు 
సందేహించగూడదో తెలుసుకోవాలి. గొలుసుతోనున్న కుక్కను కొంత వదిలివెసినట్టు 
కొన్నిసార్లతనిని వెళ్ళనివ్యాలి. ఎందుకంటే స్వేచ్చలోనే సత్యాన్ని తెలుసుకునేది. అయితే 
ప్రశ్న సరయిన (ప్రశ్న నడగడానికి గొప్ప అప్రమత్తత, (ప్రజ్ఞ, సమస్య గురించి ఎరుక 
కావాలి. సమస్యలోనికి నిజంగా వెళ్ళకుండా నేనేదో ప్రశ్నించగలను. ఏదో సమాధానాన్ని 
ఆశించగలను. కాని నా హృదయం, మనసు మొత్తంతో సమస్యలోని కెళ్తే దానినుండి 
పారిపోయే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ సమస్యలోనికి చూడడంలోనే సమాధాన 
ముంటుంది. కాబట్టి తానెప్పుడయినా (ప్రశ్నిస్తే దినర్ధం (ప్రశ్నించకుండా మిమ్మల్ని 
అడ్డుకుంటున్నట్లు గాదు - తాను (ప్రశ్నిస్తే ప్రశ్నించడానికేగాక సమాధానమందుకోవడానికి 
గూడా బాధ్యత వవాంచాలి. 


మరెలా (ప్రశ్నిస్తారన్నదానికంటే సమాధానాన్నెలా అందుకుంటారనేది ముఖ్యము. 
ఎందుకంటే సమాధానం మీకు నచ్చకపోవచ్చు. కాదనవచ్చు. ఎందుకంటె మిమ్మల్నది 
ఆ సమయంలో సంతోషపెట్టనందువలన లేదా దాని విలువను మీరు చూడనందువల 
లేక లాభనష్టాల దృష్టితో మీరాలోచిస్తుండడం వలన. 


85 


ప్రా: ఆలోచనకు, మనోభావానికి ఇంద్రియజ్ఞానానుభూతికి ఉద్వేగానికి మధ్యనున్న 
భేదం స్పష్టంగా లేదు. 

కృ: ఇంద్రియానుభూతి అంటే ఏమిటండి? ఉద్దీపన. మీరో అందమయిన ముఖం, 
చక్కటి రంగు చూస్తారు. ఆ ప్రత్యక్ష ఏక్షణననుసరించి సంవేదన, తర్వాత స్పర్శ. తర్వాత 
కోరిక, చివరకి ఆలోచనలోకొచ్చి 'ఆహా! నాకది ఉంటే బాగుండు" అనడము మనకక్కడ 
ప్రత్యక్షవీక్షణ, సంవేదన, స్పర్శ, కోరిక, అదే యీ కదలిక మొత్తం వుంటుంది. అది 
'నాకు కావాలి" 'వద్దు, “ఇది నాది” నాది కాదు' అనే ఆలోచనతో పటిష్టంగా 
చేయబడుతుంది. అపుడు ఆలోచన అడ్డురాకుండా ఒక అందమైన ముఖం లేక 
అద్భుతమయిన సూర్యాస్తమయం ప్రత్యక్షంగా ఎక్షించగలగడ ముంటుందా అన్న ప్రశ్న 
ఉత్పన్నమవుతుంది. మరొక విధంగా చెప్పాలంటే అక్కడ అనుభవంలేని కేవలం (ప్రత్యక్ష 
విక్షణమే ఉండే స్థితి. అన్ని అనుభవాలకంటే ఉన్నత స్థితి ఉండగలదా అన్న ప్రశ్న 
ఉత్పన్నమవుతుంది. నేనది సరిగ్గా వివరించానా? లేక ఇదంతగా నిజం అనిపించకపోగా 
అంతకంటే అర్హం పర్థంలేకుండా ఉన్నదా? చూడండి. ఒక అందమయిన కారుకు 
ప్రత్యక్షంగా చూడడముంటుంది. (శ్రోతలతో సహా నవ్వుతారు.) బహుశా అందమయిన 
ముఖం యింకా సరయినదేమో! (నవ్వులు.) అప్పుడు ఇంద్రియ సంవేదన లేక 
ఇం(దియానుభూతి ఉంటుంది. దానిని తాకి చూడాలనుకుంటారు. దాని వంక చూస్తారు. 
చివరికి ఆలోచన ప్రవేశిస్తుంది. సౌఖ్యం, బాధ అనే యంత్రాంగం మొత్తం 
ఆరంభమవుతుంది. ఆ ముఖాన్నప్పుడు బాధ, సుఖం అన్న సూ(త్రపు జోక్యం లేకుండా 
పరిశీలించడము జరుగగలదా? నేనేమి మాట్లాడుతున్నానో మి కర్ణమవుతున్నదా? నిజంగా 
యిదెంతో ఆసక్తికరమయిన సమస్య. 


మానసికంగా మనం యితరుల మీదెంతో ఆధారపడతాము. ఆ ఆధారపడుతున్నది 
భయం, సుఖాలమీద ఆధారపడడంలోని బాధ తెలియడంతో ఆధారపడడాన్నుండి స్వేచ్చ 
నొందడానికి (ప్రయత్నిస్తాడు. అయితే చేసే ప్రయత్నమే యితర రకాల భయాన్ని, 
బాధను, ఘర్షణను పెంపొందించుతుంది. మానసికంగా మరొకరిమిద ఎందుకు ఆధార 
పడుతున్నాడన్న ప్రశ్ననెప్తుడూ తానడగడు. మీరు పాలవానిమీదా, పోష్టువానిమీదా, అలాగే 
మిగిలినవారిమిద ఆధారపడతారు. అయితే ఆ విషయం పూర్తిగా వేరు. కాని మానసికంగా 
అంతరంగంలో ఆధారపడడమెందుకు? ఒంటరిగా ఉన్నందువలనా? తనలో ఏమీ 
లేనందువలనా? తగినంత లేనందునా? ఆధారపడేది ఏ విషయంలోనంటే సంవేదనా, 
సౌఖ్యాల ఫలితం మిద. ఇంతేకాదా? కాబట్టి ఆలోచనకు ఫలితమూ, కారణమూ రెండూ 
ఆధారపడడమే. అంతేనా? ఇది సరిగా అర్థం చేసుకుంటే అనుభవం ఎంత క్లిష్టమైన 
విషయమో తెలుస్తుంది. అయినా మనమంతా గొప్ప అనుభవాలను, ఎంతో క్లిష్టమైన 
అనుభవాలను కావాలనుకుంటున్నాము. మానసికమైన ఒక అనుభవం ఎందుకు 
అవసరమా అని మనమెప్పుడూ అడగలేదు. ఎన్నో విషయాల నంగీకరిస్తున్నట్లే 
జ్ఞానోదయానికి, అవగాహనకు ఆనందానికి, ఆ అనుభవం అవసరమని అంగీకర్తించాము. 
అందుకు విరుద్దంగా, అమాయకంగా ఉండే మనసు మాత్రమే ' ఆనందాన్ని 


86 


పొందగలదు గాని, అనుభవాలతో బరువెక్కిన మనసు పొందలేదు. అంతేగాక, ఈ 
అనుభవాలు, భయం, సౌఖ్యం, అన్న యీ విభజన విద ఆధారపడ్డాయి. మనమిష్టపడేవీ, 
పడనివీ తప్ప (ప్రతి అనుభవమూ వదిలేయబడుతున్నది. 


ప్రా; నిజమైన (గుమకు పెరుగుదల అవసరం అవుతుందా? 


కృ: అబద్ద (పేమ ఒకటుందా? (నవ్వులు.) నవ్వకండి, తనను లోతుగా తాకే, 
విషయాల గురించి నవ్వడం సులభమే. నవ్వుతూ దానిని ప్రక్కన పెట్టేస్తాము. మనకు 
ప్రేమంటే ఏమిటో తెలుసా? లేక మనకు బాధ, సుఖం, ఈర్ష్య, (ప్రేమ అని పిలుస్తున్న 
దానివేదన మాత్రమే తెలుసా? అత్యాశాపరుడు, పోటీదారుడు, నైపుణ్యాన్ని సంపాదించిన 
వాడు (ప్రేమంటే ఏమిటో తెలుసుకోగలడా? పరాజయాన్ని గురించి భయపడే మనిషి 
జయం పొందాలని పోరాడుతున్న మనిషి (ప్రేమంటే ఏమిటో తెలుసుకోగలడా? మీకు 
(ప్రేమ, ఈర్ష్య ఒకేసారి ఎప్పుడయినా ఉండగలిగాయా? (ప్రేమిస్తున్న యువతో, యువకుడో, 
ఈర్ష్య, ఆధిక్య్వతలతో సొంతం చేసుకుంటూ, పట్టి ఉంచుతూ, ఆధారపడుతూ, ఎప్పుడూ 
ఉండగలరా? నిజానికి మనకు తెలిసినదంతా (ప్రేమని పిలుస్తున్నదంతా సుఖము, బాధ. 
అది సాధారణంగా లైంగికతగా మారుతుంది. కాబట్టి లైంగికత ఒక అసాధారణ 
సమస్యవుతుంది. మనం దానిని వ్యతిరేకించడం లేదు. దేనికయినా విరుద్దంగా ఉండడము 
భయంకరము. అదేమిటో చూడాలి. అంతే 'ప్రేమంటున్నది దాని తాలూకు బాధను, 
సుఖాన్ని మాత్రమేనని మీకుతెలుసు గాబట్టి అది (పేమగాదు. (ప్రేమను 
పెంపొందించుకోలేము. అలవరుచుకునేదయితే అది (ప్రేమ గాదు. ఒక మొక్కను 
పెంచినట్లు నిళ్ళు పోయడం పోషించడం దానిని చూసుకోవడం అద్భుతంగా వుండేది, 
పేమ విషయంలో మీరది చేయగల్షితే చాలా సులభంగా వుంటుంది. దురదృష్టవశాత్తూ 
ఆ విధంగా పనిచేయదది. ఎందులో బాధ, సౌఖ్యం ఉండవో ఆ (ప్రేమించడము పూర్తిగా 
భిన్నం. కాబట్టి ఈ భయాన్ని, సౌఖ్యాన్ని, మిగిలినవాటన్నింటిని అర్ధం చేసుకోవాలి. అలా 
చేస్తే విభజన ఉండదు. 

ప్రా: ప్రపంచం అస్తవ్యస్టంగా ఉండడము వాస్తవము. మనిషి నిస్పహతో ఉండడము 
అది వాస్తవము. అప్పుడు మనిషిని మార్చేదెది? అసలది సాధ్యమా? 

కృ: సరే! ప్రపంచం మననుండి వేరుగా ఉన్నదా? మనము, మనలో (ప్రతి ఒక్కరమూ 
అపసవ్యంగా, గందరగోళంలో లేమా? కేవలం పైపైన గాదు. వ్యతిరేకమయినవాటి 
ఘర్షణలో, వైరుధ్యాలలో, వ్యతిరేకమయిన కోరికలతో లేమా? అదంతా అపసవ్యతే, 
అదంతా మారాలా? అని అడుగుతున్నారు. ప్రశ్న అదేనా? 

ప్రా: కాదు. పూర్తిగా అదేగాదు మార్చడమనే యీ కోరిక ఉన్నది. కాని ప్రపంచంలో 
నున్న అపసవ్యత అన్న నిజాన్ని ఎదుర్కొన్నప్పుడు మార్పు స్వభావం ఎలా వుంటుంది? 

కృ: మార్పు స్వభావమేమంటే, అపసవ్యతను కాదనడము. అపసవ్యత సవ్యతగా 
చేయబడడం లేదు. అయితే' ఖండించడం మార్పు స్వభావము. ఆ ఖండనే మార్చు. 


87 


మార్పు యొక్క నిజస్వభావం అపసవ్యతను కాదనడము. అంటే నాలోని అపవస్యవతను, 
_ కోపాన్ని, ఈర్ష్యను, మూఢతను, హింసను, సందేహాన్ని, అపరాధ భావాన్ని చూడడంతో 
మనుషులెలా ఉండేది తెలుస్తుంది. నాకది తెలుసు. ఈ అపసవ్యతంతా మనసుకు 
పూర్తిగా తెలుసు. పూర్తిగా దానిని నిరాకరించి ఆవల పెట్టేయగలదా? ఆ విధంగా 
చేస్తే నిరాకరణతో సానుకూలత సవ్యత మార్పు స్వభావమవుతుంది. ప్రతికూలతతోనే 
అనుకూలమయింది రాగలదు. చూడండి, జాతీయతను, మత విభజనను, ఆ నమ్మకం 
తెచ్చే వేర్చాటును, ఘర్షణను, అపసవ్యతను మొత్తాన్ని చూస్తాను. యదార్ధంగా చూస్తాను. 
నా రక్తంతో అనుభూతి చెందుతాను. ఆవలపెడతాను. మాటల్లొ గాదు. యదార్ధంగా 
నాలో, నేను ఏ దేశానికి, ఏ మతానికి చెందను. ఏ పిడివాదాన్ని, నమ్మకాన్ని సమ్మతించను. 
అప్పుడు అబద్దాన్ని నిరాకరించడమే సత్యం. మార్పు స్వభావమదె. 


ప్రా: మీరు చెప్పినదానిని, యిది ఖండించడం లేదా? మీలోని ఈర్ష్యను తెలుసు 
కున్నపుడు కాదనకుండా ఆ ఈర్ష్య మీరే అవడము ఖండించడం కాదా? 


కృ; కాదమ్మా! పరిశీలకుడే పరిశీలింపబడేది అన్నాను. “నెను ఈర్ష్యకు వేరుగా 
వున్నాను అంటున్న పరిశీలకుడిలో ఆ వేరు భావం ఉన్నప్పుడు అక్కడ పరిశీలకునికి 
పరిశీలింపబడేదానికి మధ్య ఘర్షణ ఉంటుంది. మనం నెమ్మదిగా వెళదాము. మిగిలిన 
వాటన్నింటివలెనే మానవ సమస్య నిజానికెంతో క్రిషుయింది. కాబట్టి దినితో కొంత 
ఆట ఆడుతున్నట్టుగా మనకు మనమే చూద్దాము. భార్య నేను గాక, నాకు వేరయితే 
అక్కడ సంబంధముండదన మీకు తెలుసు. అప్పుడు నెను భార్యను వేరు పదార్థంగా 
చూసాను. ఆ విభజనే ఘర్షణకు దారితిస్తుంది. అది స్పష్టము. ఈర్హ్యకు వేరుగా నేను 
ఉంటే ఘర్షణ ఉంటుంది. దీనిని వదిలించుకోవడమెలా? ఈర్ష్యపడడం సరయిందే 
ఈర్ష్యపడడం ఆనందంగా వుంటుంది. ప్రేమలో ఈర్ష్య పడడమొకభాగం. ఇలాంటి 
మిగిలినవన్నీ వుంటాయి. అయితే పరిశీలకునికి ఈర్ష్య అంటున్నదానికి మధ్య విభజన 
లేకుంటే అది అతడే. అతడు ఈర్యాపరుడవడం గాదు. ఇది అతడే. అప్పుడు మిరేం 
చేస్తారు? ముకు సమస్య అర్హమయిందా? 


శోత: ఆ యువతి అడుగుతున్నది అదేనండీ. ఏదయితే మార్చో దానిని 
రాకరిస్తారు అంటున్నది. మిరు అపసవ్యతను నిరాకరించడమే మార్పు అంటున్నారు. 
నే అపసవ్యతయితే దానినెలా కాదంటాను? అంటుందా యువతి. 


కృ: ఆహా! నేను వివరిస్తాను. నేను అపసవ్యమయినప్పుడు దానినెలా నిరాకరిస్తాను? 
నేను జాతీయభావాన్ని, నేను నమ కాన్ని, అపసవ్యతను. అపసవ్యతను నేను' కాదంటుంటే 
ఆ వేరయిన నేనే మరొక రకమయిన అపసవ్యతను సృష్టిస్తుంది. మీ ప్రశ్న అదేనా అమ్మా? 
సరే 'అపసవ్యతను నిరాకరించు' అని మిరన్నప్పుడు దానిఅర్హమేమిటి? ఆ అపసవ్యతను 
నిరాకరిస్తున్నదెవరు? దయచేసి దీనికి నెమ్మదిగా అడుగు తర్వాత అడుగువేస్తూ 
(గహించండ. ఈ అపసవ్యత ఆలోచనకు కారణము. నా నమ్మకం - మీ నమ్మకం, 
నాదైవం-మి దైవం, నా సూత్రం - మీ సూత్రం, నా అపోహకు విరుద్దంగా మీ 


88 


అపోహ. కాబట్ట నెను అపసవ్యతను. ఆ అపసవ్యత ఆలోచనే. ఎందుకంటే నేనే ఆలోచన. 
అంతేనా? ఆ ఆలోచనే నేను. నేనే అపసవ్యత. కనుక దీనిని నిరాకరించినప్పుడు 
ఆలోచనను నిరాకరించినట్లు. అపసవ్యతను గాదు. 'నేను' నిరాకరించడము గాదు. 
చూడండి. నేను అపసవ్యత. ఈ అపసవ్యత సృష్టించబడింది. ఆలోచన చేత. అంటే 
నేను ఆ వేర్పాటును తెచ్చె నేను అది యదార్థం. అప్పుడీ నిజాన్ని నిరాకరించడమంటే 
ఏమిటి? ఈ అపసవ్యతను నిరాకరిస్తూ ఆవల పెట్టేదెవరు? దీనిని మార్చేదెవరు? అది 
స్పష్టమయిందా? ఇప్పుడు అపసవ్యతను నిరాకరించడమే మౌనం. 


ఏ ఆలోచనా కదలికయినా మరికొంత అపసవ్యతనే పెంచుతుంది. మీరప్పుడ 
డుగుతారు-ఆలోచన ఎలా అంతానికొస్తుంది? రాత్రింబవళ్ళు సాగుతూ ఉన్న ఈ 
నిరంతర కదలిక నెవరాపుతారు? అని. 


ఆలోచనే తనను కాదనాలి. తానేమి చేస్తున్నదీ ఆలోచనే చూడగలదు. అంతేనా? 
కాబట్టి తానంతమవాలని (గ్రహించేది ఆలోచనే తప్ప మరొకటి లేదక్కడ. కాబట్టి తానేమి 
చేసినా, తన కదలిక ఎలా వున్నా అది అపసవ్యమేనన్నది (గ్రహించినప్పుడు మనం 
దాన్నొక్క ఉదాహరణంగా తీసుకుంటున్నాము. అక్కడ మౌనముంటుంది. అపసవ్యత 
నుండి వచ్చిన మార్పు స్వభావం మౌనం. మనసు, శరిరం అసాధారణంగా నిశృల 
మైనప్సుడు ఉన్న మౌన లక్షణాన్ని ఎప్పుడయినా చూశారో, అనుభూతి చెందారో నాకు 
తెలియదు. అంటే మీరేదయినా చాలా సృష్టంగా చూడాలనుకుంటే చెప్తున్న దానిని 
మీహృదయం మనసు మొత్తంతో దేనినయినా వినాలనుకుంటే మి శరీరం నిశృలమవు 
తుంది. మీ మనసూ నిశ్చలమవుతుంది. ఇదొక ఉపాయంగాదు. అదేవిధంగా అపసవ్యత, 
అది మారే విధంగూడా పూర్తి మౌనం ఉన్నప్పుడే పరిష్కరించబడతాయి. సవ్యతను తెచ్చేది 
మౌనం. ఆలోచన కాదు. 

ప్రా: తనకు సుఖాన్నిచ్చే దానిని సొంతం చేసుకోవాలని మనిషి ఎప్పుడూ ప్రయత్నిస్తూ 
ఉంటాడా? 

కృ: మనమంతా చేస్తున్నది అదేగదా? మనకు సుఖాన్నిచ్చే గోడమీద బొమ్మనో, 
భవనాన్నో, స్త్రీనో, పురుషుడినో సొంతం చేసుకోవాలని మనమనుకోవడంలదా? ఇష్టమయిన 
ఒకింత సామాను మనకుంటే మనమే ఆ సామాను. ఆ సొంతం చేసుకోవడంలో అది 
పోతుందేమోనన్న బాధ ఉన్నది. అందుకే మన భర్తనో, భార్యనో, కుటుంబాన్న పట్టుకు 
వేలాడతాము. కుటుంబం చుట్టూ ఒక అద్భుత వలయమల్లబడి మిగిలిన ప్రపంచమంతా 
పోరు తెస్తుంది. వలయం గోడ లేకుండా కుటుంబముంటుందా - అనడుగుతాడు. మీలో 
కుటుంబమున్న వారెవరయినా ఇది ప్రయత్నించండి. పూర్తిగా భిన్నమైనదేదో జరగడం 
చూస్తారు. బహుశా అప్పుడు (ప్రేమంటే ఏమిటో తెలుసుకుంటారు. ఆ (ప్రేమ తెచ్చె 
మార్పు స్వభావాన్ని మీ కళ్ళతోనే చూస్తారు. 


89 


3 


మనం కలిసి మాట్లాడుకోవలసిన చాలావిషయాలలో మనం ఎందుకు మారమనేది 
(ప్రధానము. ఇక్కడా, అక్కడా అతుకులు వేసినట్లుగా, కొంత భాగం మారతారే గాని 
మన (ప్రవర్తన మొత్తం, మన జీవిత విధానము, మన రోజువారీ స్వభావము మొత్తం 
సమూలంగా ఎందుకు మారదు? అంతరంగంలో హెచ్చుతగ్గులుగా వందలకొద్ద 
సంవత్సరాలుగా ఎలా వున్నామో అలాగే వుండగా మన చుట్టూ ఉన్న (ప్రపంచం 
సాంకేతికంగా అసాధారణ వేగంతో ముందుకు వెళ్తున్నది. ఈ ఉచ్చులో చిక్కుకున్న 
మనం ఈ భయానకమయిన ఉచ్చును ఎందుకు ఛేదించుకోమా అని; ఎందుకు భారంగా, 
మూర్ధంగా, శూన్యంగా, లోతులేని మనసుతో, కృత్రిమంగా, పైగా నిరుత్సాహంగా 
ఉంటామా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఆశ్చర్యం మన గురించి మనకు 
తెలియకపోవడం వలనా? వివిధ నిపుణుల భావాలను, వారి (ప్రత్యేక నిశ్చిత వాక్యాలను, 
పిడివాదాలతో సహా పక్కనుంచి, నిజంగా మననెప్పుడూ పరిశోధించుకోలేదని నిజంగా 
మనమేమిటో తెలుసుకునేందుకు మనలోకి లోతుగా వెళ్ళలేదని చూస్తాము. మనం 
మారకపోవడానికి కారణం అదా? లేక తనకు మారే శక్తి లేకపోవడమా? లేక మనమన్నా, 
ప్రపంచమన్నా విసుగు పుట్టడము వలనా? మోటారు కార్లు, పెద్దపెద్ద స్నానాల గదులు 
వంటివి కొన్ని తప్ప ఈ ప్రపంచం మనకి ఇచ్చేది ఏమున్నది అనుకోవడం వలనా? 

కాబట్టి బాహ్యపరంగా మనం విసిగిపోయాము. బహుశా మనమంటే గూడా విసుగే. 
ఎందుకంటే మనం ఉచ్చులో చిక్కుకున్నాము. అందులోనుండి బయటికెలా రావాలో 
తెలియదు. మనకు చాలా బద్దకముండడముగూడా గావచ్చు. ఇంకా చెప్పాలంటే 
మనగురించి తెలుసుకోవడంలో లాభంగాని, చివరికొచ్చే బహుమానంగాని లేవు. మనలో 
చాలామందిమి ఈ లాభదృష్టక్‌ నిబద్దులమయాము. 


ఇవి మనమెందుకు మారలేదన్న దానికి కొన్ని కారణాలుగావచ్చు. ఉచ్చు ఏదో 
మనకు తెలుసు. జీవితమేమిటో తెలుసు. తెలిసీ అదేవిధంగా మరణము వరకూ 
నిస్సత్తువగా నడుస్తూ పోతుంటాము. మన మొత్తం అలాగే కన్విస్తున్నది. అయినా 
మనల్‌ నికి బహులోతుగా వెళ్ళడము, మార్చుకోవడము, చాలా కష్టమన్సిస్తుందా? 
ఎప్పుడయినా తనవంక చూసుకుని తనను తెలుసుకున్నాడా? అని నాకు ఆశ్చర్యము. 
పురాతన కాలాన్నుండీ మళ్ళీ మళ్ళీ పునరుద్దాటించుతూ వచ్చింది. 'నిన్ను నీవు తెలుసుకో' 
అని భారతదేశంలో గూడా దీనిని మౌలిక సూత్రం చేశారు. పురాతన (గీకులూ తిరిగి 
అదే సూచించారు. నవీన తత్వవేత్తలుగూడా దీనినే చెప్పాలని ప్రయత్నిస్తూ వారి పరిభాషలో 
సిద్దాంతాలతో కష్టతరం చేశారు. 
తనను తాను చేతనా స్థాయిలోనే గాక మనసులోనిలోతు, రహస్యపారల్లో వున్నవాటిని 
గూడా తెలుసుకోగలడా? స్వీయ జ్ఞానం లేకుండా నిజమైన, గంభీరమైన చర్యను దేనిని 
చేపట్టాలన్నా పునాది వుండదు, ఆధారముండదు. సృష్టమైనదానిని నిరి గ్రంచాలంటె ఒక 
ఆధారభూతమైనది ఉండి తీరాలి, తనను తాను తెలుసుకోకపోతే అటువంటి కృత్రిమ 


90 


జీవితాన్నే బీవిస్తాము. మీరు తెలిఎగలవారుగావచ్చు. ప్రపంచంలోని పుస్తకాలన్నీ 
తెలియడంతో వాటినుండి ఉదాహరణలను యిస్తుండవచ్చు. కాని మి గురించి 
తెలియకుంటే సైపైనున్నదానిని మించి ఎలా పోగలరు? తనను సంపూర్ణంగా తెలుసు 
కోవడము, సంపూర్ణంగా పరిశీలించడంతో దాని నుండి విడుదలవడం సాధ్యమా? బహుశా 
మన మ మధ్యాహ్నం కలిసి ఆ (ప్రశ్ళలోనికి వెళదాం. అలా చేయడంలో (ప్రేమంటే ఏమిటో, 
మరణమంటే ఏమిటో గూడా రావచ్చును. 


మానవులుగా మనమింకా జీవిస్తున్నప్పటికి మరణమంటే ఏమిటో, (ప్రేమంటే 
ఏమిటో గూడా తెలుసుకోవాలనుకుంటాను. ఎందుకంటే అది జీవితంలో, నిత్య జీవితంలో 
ఒక భాగం. మన గురించి ఎటువంటి భయము, పక్షపాతమూ లేకుండా ఎటువంటి 
సూ(త్రమూ, నిరయమూలేకుండా మనమేమిటో తెలుసుకోడానికి విచారణ చేయగలమా? 
అటువంటి విచారణ స్వేచ్చను కోరుతుంది. శే చ్చలేకుంటే, పరికల్పనలు, సిద్దాంతాలు, 
నిర్ణయాల నుండి, పక్షపాతాన్నుండి స్వేచ్చ లేకుంటే తనగురించో లేదా తాను భాగమయిన 
విశ్వాన్నిగురించో విచారణ చేయలేడు. విచారణ చేయాలంటే తనకు పదునయిన మనసు 
కావాలి. సున్నితంగా తయారయిన మనసు కావాలి. కాని ఏ రకమైన పక్షపాతమున్నా 
మనసు సున్నితంగా ఉండదు. దానితో ఈ తాననే మొత్తం ఆకృతిని గురించి నిజమైన 
విచారణ జరపడానికి అశక్తురాలవుతుంది. కాబట్టి మనం కలసి యీ (ప్రశలోనికి కేవలం 
మాటలతోను భావప్రసారం చేసుకుంటూనే గాక మాటలు లేకుండాగూడా వెళదాము. 
అది మరింత ఉత్సాహంగా ఉంటుంది. అయితే దీనికి ఎక్కువ సావధానతా శక్తి 
అవసరం. విచారణ చేసే స్వేచ్చ ఉంటే శక్తి ఉంటుంది. అప్పటికే ఒక నిర్ణయానికి, 
సూత్రానికి చేరిఉంటే శక్తి , చొరవ, అవసరమయిన తీవ్రత ఉండవు. కాబట్టి ఇప్పటికీ, 
మన గురించి ఉన్న సూత్రాలను, నిర్ణయాలను, పక్షపాతాలను ఆవలపెట్టగలమా? 
మనమేమిటి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇత్యాదివన్నీ ప్రక్కన ఉంచి 
యదార్ధంగా పరిశిలించగలమా? 


తనను తనకున్న సంబంధంలోనే పరిశీలించుకోగలడు. చూడడానికి మనకితర 
మార్గాలేమి లేవు. పూర్తి నాడీరుగ్మతతో ఉన్న వారైతే తప మనం ఒంటరి, ద్వీపాలలాంటి 
మనుషులం గాదు. కాకపోగా మనకు సంబంధించిన వాటన్నింటితోనూ సంబంధాలున్నాయి. 
ఆ సంబంధంలో తన 'ప్రతిస్తందనలను, ఆలోచనలను, దరణలను మాటలు లేకుండా 
పరిశీలిస్తే ఈ మనమేమిటన్నది చూడగలము. 


ఇప్పుడు పరిశీలిస్తున్న పరికరమేది? పరిశీలించే వస్తువేది? దీని గురించి మనం 
చాలా స్పష్టంగా ఉండాలి. దుకాణపు కిటికీల దగ్గర చూసినట్టు ఇది కిటికీనుండి లోనికి 
చూడడమా? లేక బయటినుండి గాక లోపలనుండే మిమ్మల్ని గమనించుకోవడమా? 
మిమ్మల్ని బయటినుండి గమనిస్తే 'ఉన్నదానితో' సంబంధముండదు. ఇది చాలా స్పష్టంగా 
చూసి (గ్రహించుకోవాలి. గోడపైనుండి చూస్తున్న తనని తనే పరిశిలించుకోవచ్చు. అయితే 
అటువంటి పరిశీలన పైపైనగా ఉండి సంబంధం లేకుండా ఉంటుంది. దానివలన 


91 


లాభంలేదు. బాధ్యతగల పనికాదు అది. తనను తానెప్పుడు విశ్లేషించుకున్నా విశ్లేషకుడు, 
విశ్రేషంపబడేదీ ఉంటాయి. గోడపై నుండిచూస్తూ తీర్ఫునిస్తూ అంచనావేస్తూ, 
నియంత్రిస్తూ అణచివేస్తూ ఇంకా అటువంటివి చేస్తున్నది పరిశీలకుడు. అయితే, 
తనను తాను అతి సన్నివాతంగా, నిజంగా తనని తాను ఉన్నట్టుగా గమనించగలడా; 
అంటే ఆలోచించేవాడు, పరిశీలకుడు, అనే ఒకరు బయటేవుంటూ దోషనిర్లేతగా అంచనా 
వెసేస్తూ నిజంగా జరుగుతున్నదానిని ఎంపికలేని ఎరుకతో ఏ సూచనలూ అందివ్వకుండా 
ఎం చేయాలి, ఏం చేయకూడదు అని నిర్మయించకుండా “ఇది ఒప్పు, “ఇది తప్పు “ఇది 
ఇలా ఉండాలి”, 'ఇది యిలా ఉండకూడదు అంటూ ఎవరుంటారో ఆ పరిశీలకుడు 
లేకుండా తనను పరిశీలించు కోగలడా? ఇదంతా పరిశీలనను పరిమితం చేస్తుంది. 
పరిశీలన కేవలం సామాజిక, పరిసర, సాంస్కృతిక నిబద్దతకులోనయి మాత్రమే 
వుంటుంది. 


కాబట్టి 'పరిశిలించేదెలా' అన్న అసలయిన సమస్య ఉన్నది. బయటి పరిశీలకునిగా 
తానప్పటికి తనని గురించి కొన్ని ఖచ్చితమయిన నిర్ణయాలకు వచ్చి ఉండి పరిశీలించడం 
గాదు. ఊరికే పరిశిలన చేయడం. అది చేయాలంటే అక్కడ (ప్రతి నిర్ష్ణయాన్నుండీ 
నిబద్దత నుండీ స్వేచ్చ ఉండాలి. కాబట్టి మాటల్లేకుండా పరిశీలించాలంటే లోపలికెవరు 
చూస్తున్నారు. ఆ బయటివాని అడ్డు లేకుండా పరిశీలించాలంటే భయాలన్నింటినుండి, 
సరిదిద్దుకోవడమనే భావాన్నుండి స్వేచ్చగావాలి, తెలుసుకోవడానికి అటువంటి 
పరికరముంటే ముందుకు సాగవచ్చు. కాని పరిశీలకుడు పరిశీలించే దాన్నెక్కడినుండి 
చూస్తారో ఆ కేంద్రాన్ని తయారుచేసే వాటన్నింటిని బహిష్కరించడంతో అక్కడ 
తెలుసుకునే దేముంటుంది? 


నిజానికి, ఇది నితి అని అనలేని ఆ సంప్రదాయం గౌరవనీయ సామాజికనీతి 
యొక్క జోక్యం లేకుండా స్పష్టమైన, మచ్చలు లేకుండా ఉన్న దృష్టితో తనను తాను 
చూసుకోవాలని మిరు కోరుకుంటారు. నిర్లయాన్ని, సూత్రాన్ని, భయాన్ని మరొకలాగా 
అవాలనే కోరికను (ప్రక్కకు తొలగించాక అక్కడ ఏముంటుంది. మనమేమిటంటే ఒకదాని 
తర్వాత ఒకటిగా వచ్చి ఒక నిర్ణయాల వరుస. మనమేమిటంటే సుఖం, బాధ, జ్ఞాపకాలు, 
గతం మిద ఆధారపడిన అనుభవాల వరుస. మనము గతం. మనలో కొత్తదేమీలేదు. 
అలా స్వేచ్చగా పరిశీలించి నప్పుడు నిజానికి తానేమిటి? స్వెచ్చగా ఉండాలంటే ఈ 
విషయాలన్ని పక్కనుంచాలి. మికు మిరెపుడయినా ఆ ప్రశ్న వేసుకున్నారా? అని 
అనుకుంటున్నాను. జీవించడమనే యీ మొత్తం వ్యవహారంల్‌ తనకున్న 
సంబంధమేమిటి? అసలు జీవితమంటే ఏమిటి? అంతులేని పోరాటం, జీవించడమని 
మనం అంటున్న యుద్ధరంగం, మరొకరితోనేగాక, మనసులో ఉన్న ఘర్షణ, బాధ 
వచ్చిపోయే గొప్ప ఆనంద క్షణాలు. భయం, అసంతృసప్తుల వరుస, తన చేతనా స్థాయిలోనే, 
లోలోతుల్లో ఉన్న వైరుధ్యాలు, సంబంధంలేని స్థితి, గొప్ప దుఃఖం అంటే సాధారణంగా 
తనపై తనకే కలిగే జాలి, ఒంటరితనం విసుగు - అదేమిటో వెంటనే చూడగలడు. 
అప్పుడు ఎటన్నింటినుండి మత నమ్మకాలలోకి మీ దైవం, నా దైవం అంటూ పారిపోవడం 


92 


జరుగుతుంది. నిజంగా మనకున్న బీవితమది, నలభయి సంవత్సరాలపాటు ఆఫీసుకు 
వెళ్ళడము, జగడమాడుతూ పోటితో, మూఢంగా ఉండడము. వీటన్నింటి గురించి ఎంతో 
గర్వపడుతూ ఉంటామని మీకు తెలుసు. అదీ మన జీవితం. మనం జీవించడమని 
దాన్నంటాము. ఇదెలా మార్చాలో తెలియదు. సామాజిక స్వరూపాన్ని, పైపైన మార్చాలని 
మనకెంతో కుతూహలము, పాత అధికార యంత్రాంగం స్థానంలో (క్రొత్తదాన్ని నిలపడం 
ఏమయినా లోతయిన ఆంతరంగ విష్టవమున్నప్పుడే బాహ్యమైన మార్పుకు 
అర్హముంటుంది. అప్పుడు బాహ్య, అంతరంగాలలో చలనం ఒక్కటే అవుతుంది. వేర్వేరుగా 
రెండుగా వుండవు. 


కాబట్టి ఇదంతా చూసి అందులోని ఉన్నాదాన్ని చూసి ఎందుకు మార్భడము? 
అసలు దిన్నంతటిని మన జీవితాన్ని, ఉన్నదున్నట్టుగా నిజంగా చూస్తున్నామా?అని 
యోచిస్తున్నాను. చేస్తున్నది మాటల్లోనేనా? వర్లన వర్షింపబడిన విషయం గాదని, వివరణ 
వివరింపబడిన విషయంగాదని (గ్రహించాలి. ఇదంతా తెలుసుకునీ విపరీతమయిన 
యీ గందరగోళాన్ని, క్షేశాన్ని, వేదనను చూస్తూ ఎందుకు దీన్ని ఆమోదిస్తున్నాము? 
ఎందుకు దానితోనే ఉండడము? దినినుండి బయటపడడంకోసం మరొకరు సహాయ 
పడాలని ఎదురుచూస్తూ ఉంటామా? ఆచార్యులు, గురువులు, రక్షకులు-అబ్బో 
యిలాంటివాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. అయినా మనం యిక్కడే ఉండిపోయాం. 
అందుచేత ఇతరులపైన నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. లేదా ఈ పాటికి 
పోగొట్టుకునే ఉంటారు. మిరు పోగొట్టుకున్నారని ఆశిస్తాను. అంటే, నిరాశావాదులుగానో, 
పరుషంగా కఠినంగా తయారు అవుతారని గాదు, కాని అంతరంగంలో మనకు ఏ 
ఒక్కరూ సహాయపడరన్న యధార్గాన్ని చూడడమని దీనర్ధం. ఇదంతా గుర్తించి (ప్రతి 
రోజులోనూ, మనం జీవిస్తున్న తీరులొ వున్న హింసను, బాధిస్తున్న క్షేశాన్ని మొత్తం 
గుర్తించాక, అది అర్థం చేసుకుని బయటపడడంకోసం ఎందుకు గాఢంగా దీక్ష వహించరు? 
మనమిది చేయకపోతే విద్య ఎందుకు? ఇది సమూలంగా మార్చుకోకపోతే మిరు 
పి.హెచ్‌.డి. అవడము, మరేదో అవడంలో ఉండే మంచేమిటి? 


తానెందులో చిక్కుకున్నాడో ఆయీ ఉచ్చులోనుండి ఈ విషవలయాన్నుండ 
ఛేదించుకుని బయటపడడానికి కావలసిన శక్తికున్న స్వభావేమిటి అని మనమిప్పుడు 
ప్రశ్నించాలి. కావలిసిన ఉత్సాహాన్నేదిస్తుంది? మాటలతో,మరొకరి నిర్దేశాలు నిర్ణయాలతో 
రాదన్నది స్పష్టము. ఈ శక్తి స్వభావం స్వేచ్చ: స్వేచ్చ కావాలనడము అంటే మికు నచ్చింది 
చేయడం, పోకిరిగా ఎదురు తిరిగి (క్రమశిక్షణా రహితంగా చేయడం యిత్యాదివి కాదు 
స్వేచ్చకి అర్ధం. స్వేచ్చంటే (క్రమశిక్షణ లేకపోవడం గాదు. అందుకు భిన్నంగా స్వేచ్చకి 
గొప్ప (క్రమశిక్షణ అవసరం. “క్రమశిక్షణ” అన్న పదం కొందరికి వికృతమయినా దినర్థం 
నిజానికి 'నేర్ఫుకోవడము' అని దయచేసి గమనించండి. ఆంగ్లంలో ఆ పదానికి మూలార్ధం 
నేర్ఫుకోవడము. కట్టుబడి ఉండడము, అనుకరించడము గాదు, నేర్చు కోవడము. 
ఒప్పుకోవడంగాదు. కనుగొనడము నేర్చుకోవడంతో తెలుసుకోవడము తనదయిన 
క్రమశిక్షణనిస్తుంది. కాబట్టి క్రమశిక్షణ అంటే నేర్చుకోవడం, నిరంతర చలనము, కేవలం 


93 


ఏదో నమూనాకు కట్టుబడి ఉండడంగాదు. తానది అర్థం చేసుకుంటే మాటల్లోగాక 
నిజంగా, దాని సత్యాన్న చూసి, మీ నరాలలో అనుభూతి చెందుతుంటే అప్పుడీ భయమనే 
నిబద్దతనుండి ఈ ఆందోళన, బాధించే యీ దుఃఖాలనుండి మికు బయటపడే శక్తి 
వుంటుంది. 


ఈ మానసిక స్వరూపం మొత్తాన్ని అరం చేసుకోవడంలో ప్రధానమయిన యీ 
రెండు ప్రశ్నలూ వున్నాయి. జీవించడమంటే ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం 
చేశాము. (ప్రేమంటే ఏమిటి, మరణమంటే ఎమిటి అన్నవి ఉన్నాయి. ఎందుకంటే, మన 
జీవితాలలో అదొక భాగం. (ప్రేమంటే ఏమిటో, మరణమంటే ఏమిటో తెలుసుకోవడంలో 
జీవితం యొక్క పవిత్రత వున్నది. అటువంటి పవిత్రత ఇప్పుడు (ఈ క్షణం)జీవించడంలో 
మాత్రమే వస్తుంది. గానీ జీవించినదానిలో భవిష్యత్తులో జీవించబోయే దానిలో రాదు. 
వర్తమానంలో మాత్రమే బహుశా (పేమ, మరణం అంటే ఏమిటో తెలుసుకోగలము. 
(ప్రేమంటే ఏమిటో మరణమంటే ఏమిటో తెలుసుకోకుండా జీవించడమంటే ఏమిటో 
తెలుసుకోలేము. 


మనలో చాలామంది భయపడే మరణం అంటే ఏమిటి? జీవిస్తున్న మనిషి 
స్వస్థచిత్తంతో, హేతుబద్దంగా ఆరోగ్యంగా మందబుద్దిలేని మనిషి మరణమంటే ఏమిటో 
అర్థం చేసుకోగలడా? తానెప్పుడు ముసలివాడవుతాడో, వ్యాధి(గ్రస్తుడవుతాడో తెలియక, 
ఏ క్షణంలో జారిపోతాడో నన్నట్టుండమని అర్ధం గాదు. ఈ (ప్రశ్లే మాత్రమయినా ఆసక్తిగా 
వున్నదా? బహుశా పెద్దతరం వారికెక్కువ వుండదు. మన సమయమెంతో గడిచి పోయింది 
కాబట్టి. అయితే ఈ ప్రశ్న పిన్నలకు, పెద్దలకు మధ్య వయసులవారికి, మరణిస్తున్న వారికి, 
అందరికీ వర్తిస్తుంది. జీవించడమంటే ఏమిటో ఈ యుద్దరంగం, ఘర్షణ వేదన కానిదేదో 
తెలుసుకోవడానికి ప్రయత్నించడం అసాధారణ పవిత్రతతో ఉన్నదవుతుంది. ఆ మాటను 
మీరు కించపరచడానికి ప్రయత్నించమంటే ఆ మాట నుపయోగిస్తాను. అదేవిధంగా 
మరణమంటే ఏమిటో తెలుసుకోవడం గూడా. 


ఈ ప్రశ్నకు మీ ప్రతిస్పందనేమిటి అని నాకు ఆసక్తిగా వున్నది. మీరు భయపడి 
ఉండొచ్చు. మికు సిద్దాంతాలుండొచ్చు. నమ్మకముండొచ్చు. మరణానంతరం 
జీవితాన్ని నమ్మడము. ఉదాహరణకు తూర్పుదేశీయులంతా నము తున్న పునర్జన్మను 
నమ్మడము. వారు పునర్జన్మను నమ్ముతారు గానీ యీ జన్మలో సరిగా ప్రవర్తించరు. 
ఇది చాలా సౌకర్యవంతమయిన ఒక సిద్దాంతం మా(త్రమే. మీకందులో మరో అవకాశ 
ముంటుంది. కాని దాన్నంతా ఒక (ప్రక్కనుండి, యిహ్సుడున్నది అర్హం చేసుకోవాలంటే 
మిరు గతాన్ని అర్హంచేసుకోవాలి. “నేను వర్తమానం జీవించబోతున్నాను” అనలేరు. 
దాని కర్ణం లేదు. ఇప్పుడు అన్నది భవిష్యత్తులోకి గతం పోయేదారి. 'నేను వర్తమానంలో 
జీవించబోతున్నానన్నప్పుడు ఎవరు జీవించబోతున్నారో ఆ మీరు గత ఫలితం. మీ 
చుట్టూ ఓ వలయాన్ని గీసుకుని “ఇప్పుడు లేదా వర్తమానం అంటే యిది" అనవచ్చు. 
కాని ఇప్పుడు జీవిస్తున్న ఆ జీవి గత ఫలితము. అతడు పూర్తిగా గతమే. ఇప్పుడు 


94 


వర్తమానంలో జీవించడం అంటే సైద్దాంతికంగా కాదు, ఒక నిర్ణయంతో గాదు, ఒక 
నిర్దారణకు వచ్చీగాదు. కాని వర్తమానంలో సంపూర్షంగా జీవించడమంటే నిబద్దత 
లెకుండా, స్వేచ్చగా ఉండాలని అర్హం. 


మరణించడమంటే అర్హమేమిటి? మరణమంటే ఎమిటి? అని అడగడము నరాల 
జబ్బు ఉన్నవారు వేస్తున్న ప్రశ్న గాదు. కాకపోగా ఆ ప్రశ్నని అడిగేవారు చాలా ఆరోగ్యంగా, 
స్వస్త్రచిత్తంతో, సమతుల్యతతో ఉన్నట్టు. లేకుంటే అటువంటి ప్రశ్న అడుగరు. అంటే 
అది తెలుసుకోవడానికి ఏ మాత్రం భయపడడం లేదని అర్ధం. దేహం పోకతప్పదు. 
నిరంతరం వాడుక అరుగుదల వలన జీవి అశక్తమయిపోకా తప్పుదు. విపరీతమయిన 
వత్తిడి, శ్రమ, ఉద్రేకం లేకుండా కొంత స్వస్టచిత్తంతో జీవించగల్లితే మరికొంతకాలమది 
ఉండేటట్లు చేయగలము. లేదా డాక్టర్లు, శాస్త్రవేత్తలు మరో నలభై ఎభయి సంవత్సరా 
లుండేందుకు ఒక మా(త్రనో మరొకటో కనుక్కోవచ్చు. అయినా యీ ఉచ్చులో ఉండి 
మరో ఏభయి సంవత్సరాలు జీవించడంలోని ఉద్దేశమేమిటో తోచదు. మరణించడ 
మేమిటో నిజానికి జీవించడమేమిటో గూడా అడగాలి. చిక్కులేవీ లేకుండా అలా జీవించ 
గల్లడము-మనకు తెలిసిన జీవితాన్ని అంతం చేయడము. ఎందుకంటే, తాను 
మరణించినప్పుడు జరుగబోయేదదే. ప్రతిదీ అంతమవడము. హిందువులు అంటూ 
వుండే ఆత్మ కేవలము ఒక పదం. అక్కడ ఆత్మ అన్న శాశ్సతమయినదేదో ఉన్నట్టు 
మనకి తెలియదు. శాశ్యతమయినది మనలో ఏదయినా ఉన్నదా? లేక శాశ్ళతమైంది 
ఉన్నదనుకుంటున్నామా? తనను తాను పరిశీలించుకుంటే అక్కడ శాశ్వతమైనదేది లేదు. 
ప్రతి ఒక్కటీ చలనంలోనే అస్టిరస్టితిలోనే వున్నది. తాను మరణిస్తే తన కుటుంబానికి, 
పిల్లలకు, ఉద్యోగానికి, తాను వ్రాయాలనుకున్న లేదా వ్రాసిన పుస్తకాలు, అనుభవాలు, 
తాను గుట్టలుగాచేసిన ఆర్జనలు బాధ్యతలన్నింటిపట్లా మరణముంటుంది. మానసికంగా, 
భౌతికంగా తెలిసినవాటన్నింటి అంతం వుంటుంది. మరణమంటే అదీ. మనలో 
చాలామంది దీనిని అంగీకరిసారనుకుంటాను. 


ఇప్పుడు ప్రతిరోజూ తనకు తెలిసిన ప్రతి ఒక్కదానికి మరణించగలడా; మీ యింటికి 
దారేదో ఆ దిశ యిత్వాది సాంకేతిక విజ్ఞానాన్నికాకుండా, మానసికంగా ఉన్నదాన్ని 
ప్రతిరోజూ అంతం చేయడంతో మనసు స్వచ్చంగా, లేతగా, అమాయకంగా అవదూ? 
అది మరణము. దానికి చేరాలంటే భయపు ఛాయగూడా ఉండగూడదు. ఎ తర్కం, 
ప్రతిఘటన లేకుండా యిచ్చేయాలి. అదీమరణము. దీనిని మిరెప్పుడయినా 
ప్రయత్నించారా? గొణుగుడు, అడ్డు, ప్రతిఘటనలేకుండా మికెంతో ఆనందాన్నిచ్చే ఒక 
విషయాన్ని వదిలేయడం తనకు బాధాకరంగా వున్న విషయాలను ఎట్లాగూ 
వదిలేయాలని అనుకుంటాము. నిజంగా పోనీయడము ప్రయత్నించండి. మిరిది చేస్తే 
మనసు అసాధారణ చురుకుదనంతో, సజీవమై, సున్నితంగా, స్వేచ్చగా, భారంలేకుండా 
ఉంటుంది. వృద్దాప్యం పూర్తిగా భిన్న అర్థాన్ని పొందుతుంది. ఎదో భయపడవలసినది 
ఉండదు. 


95 


ప్రేమంటే ఏమిటో గూడా తెలుసుకోవాలి. గొప్ప అర్హమున్న పదాలలో అదొకటి, 
ప్రతి ఒక్కరూ ఆ పదం వాడుతున్నారు. అతి కపటినుండి, అతి నాధువువరకూ దాని 
వాడుక విస్తరించి వున్నది. అది నిజానికి ఎమిటి? (పమిస్తున్న హృదయం మనసుల 
స్టితేమిటి? (ప్రేమ సుఖమా? దయచేసి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. (ప్రేమంటే కోరికా? 
ఇది సుఖమయితే దానితోపాటే బాధ ఉంటుంది. ప్రేమతోపాటు సుఖం, బాధ ఉంటే 
ఇదెంతమాత్రం (పేమగాదు. మీరు గుర్తు తెచ్చుకోండి. సుఖం ఆలోచనతో 
తయారయినట్లు మనం చూశాము. మికు కలిగిన లైంగికానుభవాన్ని గురించి 
ఆలోచించడము, నెమరు ఇస్తూ ఊపహాబింబాన్ని తయారుచేసుకోవడమూ, మళ్ళీ ఆ 
అనుభవసుఖాన్ని కూడా మోయడం కోసమే. ఆలొచన సుఖాన్ని కలుగచేస్తుంది. 
భయాన్నిగూడా పెంచుతుంది. రేపటి భయం, గత భయం, తాను చెసినదానిగురించి, 
తా ననుభవించిన భౌతికబాధగురించి అది తిరిగి వస్తుందెమోనని భయం. కాబట్టి 
ఆలోచన సుఖాన్ని, భయాన్ని బాధను పెంచుతుంది. వాటన్నింటిని ప్రమనాలా? అయితే 
మనకు తెలిసిందదే. దానినే మనం (పైమంటాము. నా భార్యను (ప్రమిస్తాను. ఎవరి 
మీద లైంగికానుభవంకోసం, నా భోజన తయారీకోసం నా కుటుంబాన్ని నడపడంకోసం 
ఆధారపడతానో ఆ భార్య మరొకరి వంక తిరిగి చూస్తే నాకు కోపం, ఈర్ష్య, దేనిని 
(ప్రేమంటాను? మనిషప్పుడు మననుండి దేనిని ఆశించని మనలను సదా వెన్నంటి 
వుండే ఒక దైవ[పేమను కనిపెడతారు. ఆ దైవాన్ని జేబులో ఉంచుకుని, అసూయలలో, 
ఆందోళనలలో మిమ్మల్ని కాపాడడానికి అక్కడ ఉన్నాడని నమ్ముతూ, యింకా క్రూరంగా 
తయారవుతారు. 


ఇదంతా (పేమంటాము. కాని అది (ప్రేమా? ఏ మాత్రం కాదు. ఎందుకంటే ఆలోచన 
తయారు చేసింది (పేమగాదు. పెంచగల్లేది (ప్రమ గాదు. (పేమ సుఖంతో 
తీసుకురాబడలేదు. జగడమాడుతూ అత్యాశతో, పోటీపడే మనిషి ఎలా (పేమించగలడు? 
అదేమిటో తెలుసుకోవాలంటే నిజంగా - బౌద్దికంగా గాదు-అతని అత్యాశ, దురాశో 
మరొకరిని ద్వేషించడం, (పేమకానిదానంతటిని పూర్తిగా ప్రక్కకు పెట్టాలి. కాని, చూడండి 
మనం ఎటన్నింటితో ఆడుకుని అప్పుడు (ప్రేమగురించి మాట్లాడుతాము. మనం నిజానికి 
అంత (శ్రద్దతో ఉండము. అలా ఉండకపోవడంతో మన జీవితమిట్లా ఉంది. కనుక 
మరణం లేకుండా (ప్రేమించడము ఉండదు. ఎందుకంటే (ప్రేమ ఎప్పుడూ కొత్తదే. 
శెంగికత, సుఖాలవలె రోజువారీ దినచర్యకాదు. ప్రపంచమంతటా మనలో చాలా మందికి 
ంగికత ఒక అసాధారణ సమస్య. యిది ఎందుకిలా ఉందని మకాశ్చర్యంగా లేదా? 
మొదటిసారి అప్పుడే తెలుసుకున్నట్టు ప్రతి పత్రికలో రాస్తుంటారు. దాని సంబంధంగా 
మిగిలినవన్ని. ఇది పట్టి విడువకుండా కొనసాగుతున్న సమస్యెందుకయింది? దానితో 
(ప్రమనే పదమెలా ముడిపడింది? బహుశా తెలివైన వారు ఈ ఒక్క విషయం పట్ల 
మనిషెందుకింత ఉ(ద్రేకపడతాడో రకరకాలుగా వివరిస్తారు. నిపుణులను, మేధావులను 
ఆ రకమైన గురువులనూ అందరిని వదిలేయండి. ఇందులో మీరెందుకు 
చిక్కుకుపోయింది మీరు చూడగలరా? 


96 


ఈ (ప్రశ్నకు సమాధానం మిరే యివ్వాలి. దినినో ప్రక్కకు తోసివేయలేరు. 
ఎందుకంటే యిది మన జీవితంలో ఒక భాగం. ఒక్క భాగమయిన యిదే జీవితమయి 
పోయి ఎటువంటి యుద్దంగా, వేదనగా తయారయిందో, లైంగికత ఎందుకు 
సమస్యయిందో? చూస్తె పుల స్వేచ్చగా ఉండేది ఈ ఒక్కదానిలోనే ఎందుకు అనేది 
మనం ప్రశ్నించాలా? అందులో అతడు పూర్తిగా తనను తాను కోల్పోతాడు. ఆ క్షణంలో 
అతడకున్న అన్న వేదనలు, స్మృతులు, హింసించడాలు, పోటిలు, జగడము, హింస, 
యుద్దము ఏఏ వుండవు. అతడసలు లేడక్కడ. కాబట్టి అతడంటూ లేకపోవడంతో 
లైంగికత (ప్రధానమయిపోయింది. అపుడక్కడ “నొ, “మి “మా” వారి” మధ్య ఎభజన 
వుండదు. అటువంటి విభజన అంతమవుతుంది. బహుశా ఆ క్షణంలో మీకు గొప్ప 
స్వచ్చ తెలుస్తుంది. బహుశా అటువంటి స్వేచ్చను పొందగలిగేది మిగిలిన మీ ఒక్క 
దానిలోనే గాబట్టి అంతటి ప్రాధాన్యత పొంది వుండవచ్చు. యితరంగా మరెందులోనూ, 
మనసుకు స్వచ్చ కన్పించదు. బౌద్దికంగా, ఉద్వేగపరంగా, భౌతికంగా మనం సాంకేతిక 
సమాజంలో మూసపోయబడి, అవరోధ (ప్రతిబంధాలతోనున్న నకలు మనుషులము 
కాబట్టి లైంగికంగా తప్ప దేనిలోనూ స్వేచ్చ లేకపోవడంతో లైంగికత 'ప్రధానమయి 
పోయింది. దానితో సమస్యయింది. లైంగికత లేకుండా ఉండమనడం లేదు. అది 
అసంబద్దము. బానిసగా నిజంగా ముఖ్యమవని విషయాలను చెప్పగా వల్లెవేస్తున 
నకలు మనుషులమవకుండా ఉండగలమా? నిరంతరం సైద్దాంతిక (ప్రపంచంల్‌ 
సూత్రాలతో జీవిస్తూ దానితో అసలు జీవించకుండా ఉంటున్నామా? చుట్టూ ఉన్న 
వాటన్నిటినుండి స్వేచ్చగా ఉన్నప్పుడు, బుద్ది, హృదయాలు రెంటిలో తాను స్వేచ్చగా 
ఉన్నప్పుడు ఈ సమస్యంత తీవ్రంగా ఉండబోదు. 

ఇదంతా ఆదినుండి పరిశిలిస్తూ మనమేమా('తం మారమని గుర్తిస్తూ మారడానికి 
కావలసిన శక్తి మనకెందుకు లేదా అని ప్రశ్నించుకోవాలి. చంద్రమండలానికి వెళ్ళే అమిత 
అసాధారణ శక్తి మనకున్నా మననది మార్చడానికి సరిపోనట్టు కన్పిస్తున్నది. అయినా 
ఇది చేయడం అన్నిటికంటే సులభమయిన వాటిలో ఒకటని, ఎలా చూడాలో తెలిస్తే 
సులభ మవుతుందని నేను హామీ యిస్తున్నాను. ఉన్నదానిని మార్చడానికి, అణచడానికి, 
దాటడానికి దానిని దాటి పారిపోవడానికి ప్రయత్నించకుండా మరు యదార్ధంగా 
చూడగల్గినప్పుడే 'ఉన్నది' మార్పుకు లోనవడము చూస్తారు. అంటే మనసు పరిశీలనలో, 
పూర్తి మౌనంలో ఉంటే అప్తుడక్కడ సమూల మార్పు సంభవిస్తుంది. ఇదంతా 
పరిశీలించడము తనలో లోతుగా దీనిని పరిశీలించడము మనకు మరో ప్రశ్నను తెస్తుంది. 
అదేమంటే ధ్యానమంటే ఏమిటి? అనేది. 


ఎందుకంటే ధ్యానించని మనసు మన జీవిత స్వరూపం మొత్తాన్ని, ఆ గొలుసును, 
అర్థం చేసుకోలేదు. బహుశా రేపు ధార్మికమయిన మానసిక స్థితిని, ఏదో ఒక మూర 
సంస్థకు చెందకుండా సేంచుగా ఉండడము ద్యారా ధార్మికమయినదానిని, ధ్యాన 
చర్యలో నున్న మానసికస్టితిని చర్చించుకుందాము. అంటే మిమ్మల్ని రేపు రమ్మని 
ఆహ్వానించడం గాదు (నవ్వులు). 


g7 


ఎవరయినా అడగాలనుకుంటే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. 


ప్రా: మనలో ప్రతి ఒక్కరికీ నేను” అనే నిర్మాణ స్వరూపం ఎందుకు ఉంటుంది? 
దానికి మూలమెది? 


కృ: వేరుగా 'నేను అనేది ఎందుకున్నదని ఒకరు అడుగుతున్నారు. మిగిలినవారి 
నుండి ఎంతో వేరుగా వున్నాననుకుంటున్న ఈ ప్రత్యేక ఉనికి అక్కడెందుకుండాలి? 
తన సమస్యలన్నింటితో ఉన్న మీ నేను, మి సమస్యలన్నింటిలో ఉన్న మీరు అది గూడా 
'నా అన్నదే అక్కడెందుకుండాలి? 'నా' అన్నది 'మీ' అన్నదానికి భిన్నంగాలేదు. 
ఎందుకంటే మీ” అన్నదానికుండే సమస్యలూ యివే. తేడా ఒక్కటె. భిన్నమైన 
పద్దతులనుపయోగించి వాటిని మాటలతో కప్పుతారు. వ్యక్తీకరిస్తారు. అయితే అదింకా 
తనను భిన్నంగా వ్వక్తం చేసుకుంటున్న 'నా' అన్నదే. నేను భారతదేశంలో పుట్టి, విదేశాలలో 
చదివి, మీరిక్కడ పుట్టి, చదివి మీ సమస్యలతో మీరుంటే నాకూ సమస్యలుంటే మికూ 
నాకూ మధ్య తేడా ఎమున్నది? భౌతికంగా కానేకాదు. మీ బ్యాంకు ఖాతా పెద్దది కావచ్చు, 
పెద్దయిల్లు, అందమయిన కారు ఉండొచ్చు. మిగిలినవారి కంటే మీకు పుష్కలంగా 
ఉండొచ్చు. అయితే మెరుగయిన పైపై చదువు, దానిని వ్యక్తం చేసుకునే అవకాశము 
మెరుగైన ఉద్యోగము - అలాంటివి తప్ప మరో మౌలిక భేదమేదయినా ఉన్నదా? ఆ 
భేద మక్కడ లేకపోతే దాని గురించి మీ”, 'నా” వారు - నేను మనము - వారు నలుపు 
- తెలుపు, పసుపుపచ్చ - మట్టరంగు అంటూ వాటిగురించి యింత రగడిందుకు? 
నేను వేరుగా ఉండడంలో ఎంతోఆనందమున్నది. (ప్రప్రథమము, ప్రత్యేకము, 
అద్భుతము అనుకునే నిరుపయోగ మయిన అహంకారమంతా ఉన్నది. మిరూ అచ్చంగా 
అదే చెపారు. మీరు ఇంకొంచెం మందద్రస్తాయిలో వ్యక్తంచే స్తారేమో. ప్రతిఒక్కరిలోనూ 
అసాధారణమైన వాడిని అని (ప్రత్యేకమయినవాడిని అని ఉండే యా అహంభావం గొప్ప 
సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. 

మనం విలక్షణంగా ఉంటామా? మీకు దుఃఖమున్నది. మరొకరికి వున్నది. మరొకరు 
వున్నట్లే మీరూ గందరగోళంలో, అస్పష్టంగా, ఆందోళనగా, దుడుకుగా, (క్రూరంగా, 
అనుమానిస్తూ, దోషభావంతో ఉన్నారు. కాబట్టి మనం, నేను, మీరు మనము-వారు 
అనే యీ మౌలిక విభజననుండి విడుదల చేసుకుంటే అసలప్పుడు విభజన అనే 
సుంటుందా? అప్పుడు పరిశీలకుడు, పరిశీలింపబడేది మీరే గాదా? అందులో ఎంతో 

ఉంటుంది. ఎప్పుడు నా చుట్టూ నేనొక గోడను, మీచుట్టూ మీరొక గోడను కట్టుకుని 
ఘటనకు దారితీస్తామో అప్పుడు వేదనంతా ఆరంభమవుతుంది. సామాజిక సరూపం 

నాడా, 'నా' 'మీ'లను (ప్రోత్సహిస్తున్నది. మన ఆలోచనల్లో మన సమాజంలో ఉన్న 
అహంభావాన్ని, పెంచి పోషించిన ఈ విభజన నుండీ మనం విముక్తి పొందలేమా? 
అప్పుడు మరంత దూరం వెళితే బహుశా (ప్రేమంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 

ధ్రా: తాను ఎరుకతో ఉండాలని ప్రయత్నిస్తున్నపష్తుడు ఆ ప్రయత్నం కొన్నిసార్లు 
అడ్డుపడడం గురించి కొంత చెప్తారా? 


98 


కృ: ప్రయత్నమంటే ఏమిటి? మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? అది ఆమోద 
యోగ్యమయిన సంప్రదాయ మని తెలుసు. మిరు తప్పక ప్రయత్నించాలని చేయకుంటే 
మీరేమీ కాదని అంటారు. మీరేమిటో దేవుడికే తెలియాలి. కాబట్టి అన్ని రకాలుగా 
ప్రయత్నంచేయడం మన నిబద్దత, సంప్రదాయము, ఆమోదించిన ప్రమాణము, ఇప్పుడు 
'ప్రయత్నమంటి ఏమిటండీ? మనమెందుకు ప్రయత్నం చేయాలని? ఇది చాలా ముఖ్యమైన 
ప్రశ్న. వైరుధ్యమ లేకపోతే ప్రయత్నముంటుందా? దయచేసి దీనిని (గ్రహించండి. 'నేనే' 
'మిరి యినప్పుడు అందుకు నిజంగా అత్యంత లోతయిన అనుభూతి అవగాహన కావాలి. 
'నా' యే 'ని' అని ఊరికే చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రకటనలో అర్హముండదు. మీరు 
సంబంధంలో ఒక్కటే అయితే, వైరుధ్యం లేకపోతే ప్రయత్నముండవలసిన అవసర 
మెమున్నది? అక్కడ (ప్రయత్నమే లేదు. మానసిక వైరుధ్యమున్నప్పుడే ప్రయత్న 
ముంటుంది. అంటే ఉన్నదేదో అన్నదానికి 'ఏది ఉండాలో'నన్నది విరుద్దంగా ఉంటుంది. 
ఆ వ్యతిరేకతే వైరుధ్యము. ఉన్నది ఉండవలసినది గావడానికి ప్రయత్నిస్తుంది. హింస 
అహింసవడానికి ప్రయత్నిస్తుంది. ఇందులొ వైరుధ్యం, దానితో ప్రయత్నము అంటే 
ఏదిలేదో అదిగావడానికి చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మౌలికంగా ప్రయత్నమంటె 
వైరుధ్యమని అర్హం. నేను యిదిగాక అదవుతాను. నేను విఫలమయాను. కాని విజయం 
సాధిస్తానని ఒట్టు పెట్టుకుంటున్నాను. నేను కోపంగా వున్నాను. కాని కోపంగా 
ఉండడమాపేస్తాను. యిత్యాదివి వ్యతిరేకమయిన విషయ పరంపరలు, దానితో ఘర్షణ. 


మనసు పరంగా మాట్లాడితే అక్కడ వ్యతిరేకమయింది ఉన్నదా? లేక ఉన్నదేదో 
అది మాత్రమే వుంటుందా? ఎందుకంటే ఉన్నదానిలో ఎలా వ్యవహరించాలో మనసుకు 
తెలియక, వ్యతిరేకమయినది అంటే, ఏది ఉండాలొ నన్న దానిని తెలుసుకుంటుంది" 
'ఉన్నదానితో్‌ ఎలా మెలగాలో తెలుసుంటే ఘర్షణ ఉండదు. పరిపూర్ణుడు ఉన్నతుడు 
అయిన నాయకునితో పోల్సి అంచనా వేసుకోవడం మనసు ఆపేయగల్షితె అప్పుడు 
పోలిక, వ్యతిరేకత లేకుండా ఉన్నదున్నట్టు ఉండగలదు. విముక్తమవడంతో ఉన్నది ఏదో 
అది పూర్తి భిన్నంగా ఉంటుంది. అందులో ప్రయత్నమన్నది ఎంతమాత్రం లేదు. 
ప్రయత్నమంటే వక్రత. ప్రయత్నం సంకల్పంలో భాగం. అది వక్రికరిస్తుంది. కాని 
మనకు సంకల్పము, ప్రయత్నము రొట్టె, వెన్నవంటి ముఖ్య ఆహారం. మనం వాటితోనే 
పెంచబడ్డాము - పరీక్షలు ఆ పిల్లవానికంటే నీవు గొప్పగా ఉండాలి ఇత్యాదివి. అలా 
పెంచబడడంతో గొప్ప ఆపదా, వేదనా ఉంటాయి. కాబట్టి, ఉన్నదేదో చూడడానికి, దాని 
గురించి ఎటువంటి ఎంపికాలేని ఎరుకతో ఉండడము, వైరుధ్యాలనుండి వ్యతిరిక్రముల 
నుండి మనసును విడుదల చేస్తుంది. 


ప్రా: కుటుంబం చుట్టూ వున్న వలయాన్ని వదిలించుకోగల్షితే అసాధారణమయింది 
జరుగుతుందన్నారు నిన్న. నేనది అర్ధం చేసుకోవాలనుకుంటున్నాను. 


ప్రా: ముందుగా తనచుట్టూ ఒక గోడ వున్నదన్న ఎరుక ఉన్నదా? మాటల్లొ గాదు. 
మనలో (ప్రతి ఒక్కరిచుట్టూ ఒక గోడ వున్నది. ప్రతిఘటనా, భయము, ఆందోళన అనే 


99 


గోడ వున్నది. 'నా చుట్టూ కట్టుకున్న 'నేను' గోడ అయింది. ఈ నేను కుటుంబము. 
దానిలో (ప్రతిసభ్యుడిచుట్టూ ఆవరించిన సొంతగోడ వున్నది. అప్పుడు మొత్తం కుటుంబం 
చుట్టూ, అదే విధంగా వర్గంచుట్టూ, సమాజంచుట్టూ గూడా గోడ వున్నది. తనకిది 
తెలుసా? ఈ (ప్రపంచంలో అలా బ్రతకడమవసరమని, లేకుంటే 'నా' అన్నది నశిస్తుందని, 
అలాగే కుటుంబమూ నశిస్తుందని మనమనుకోమా? కాబట్టి ఆ గోడ చాలా పవి(త్ర 
మయిందన్నట్లు నిర్వహిస్తాము. తనకిది తెలిస్తే ఎమవుతుంది? తనచుట్టూ తన 
కుటుంబంచుట్టూ ఈ గోడను తీసేస్తే కుటుంబం అంతమవుతుందా? నాకు, 
కుటుంబానికి మిగిలిన ప్రపంచానికి మధ్య ఉండే పోటీ ఏమవుతుంది? గోడ అంటే 
ఏమి జరుగుతుందో మనకు బాగా తెలుసు. అప్పుడు ప్రతిఘటన, ఘర్షణ, అంతులేని 
యుద్దం, బాధ వుంటాయి. ఎందుకంటే వేరు చేసే ఉద్యమం ఏదయినా, స్వకేం(ద్రంగా 
వున్న కార్యమేదయినా, ఘర్షణను, బాధను పెంపొందిస్తుంది. ఈ వృత్తంయొక్క 
గోడయొక్క సంపూర్ణ స్వభావాన్ని, స్వరూపాన్ని తెలుసుకుంటే అదెలా వచ్చిందో అర్హం 
చేసుకుంటే - అంటే విషయం మొత్తాన్ని (గ్రహిస్తే ఏమవుతుంది? 'నా' 'మ'లకు మనము 
- వారులకు మధ్య విభజనను తీసివేసినపుడు ఏమవుతుంది? ఇప్పుడే. ముందెన్నడో 
గాదు. బహుశా (పేమన్న పదాన్ని ఉపయోగించగలుగుతారు. వలయం లేదా గోడతో 
కూడిన 'నా' అన్నది లేనప్పుడు ఎంతో అసాధారణమయిన (పేమ కలుగుతుంది. 


ప్రా: నన్ను నేను పరిశీలించుకునేందుకు ప్రయత్నించినప్పుడు నన్ను అంటే 
ఉన్నదానిని వెలుపలినుండి గమనిస్తున్నట్లు అనిపిస్తున్నది? 

కృ: ఒక మేఘాన్నెపుడయినా పరికిలించారా? దానిని గమనించిఉంటే అప్తుడక్కడ 
దానినుండి భౌతికంగా దూరం, కాలం వేర్పాటు ఉండడమే గాకుండా అంతరంగంలో ఒక 
విభజన ఉండడం కనిపిస్తుంది. మిగిలిన విషయాలలో మీ మనసు ఆ(క్రమింపబడి 
ఉండడంతో దానిపట్ల నిజమైన అవధానతతో ఉండరని చెప్పాలి. తాను ఉపయోగించే ఎంత 
అందంి, 'ఎంత మనోహరం” వంటి మాటలన్ని మీకు తెలుసు. అయితే, యీ మాటలతోచేపే 
ప్రకటనలన్నీ అవరోధాలుగా పనిచేసి నిజంగా మేఘాలవంక చూడ నీయకుండా 
అడ్డుకుంటాయి. అంతేనా? ఆ మేఘం వంక ఒక్క మాట గూడా లేకుండా అంటే ఒక్క 
ఊహారూపం కూడా లేకుండా చూడగలరా? మేఘం అక్కడ నిర్దిష్టంగా ఉండే వస్తువు 
గాబట్ట బహుశా తానది సులభంగా చూడగలడేమో, కాని తనవంక తాను మాటలేకుండా 
చూడగలడా? దినర్రం విమర్శ, తీర్పు, ఖండన వంటి అవరోధాలను తొలగించి ఊరక 
చూడడము. ఖండన, నిర్ణయం మిగిలినవేవీ లేకుండా మనసు స్వేచ్చగా ఉన్నప్పుడు, మికు 
పరిశీలిస్తున్న దానికి మధ్యదూరం కన్పించకుండా పోతుంది. మీరప్పుడు గోడమీదుగా 
చూడడంలేదు. మరే ఆ గోడ. మీరే అదయినప్పుడు. అక్కడొక కష్టమొస్తుంది. అంతకు 
ముందు దానిని మీ నుండి వేరుగా చూశారు. ఇప్పుడేమో ఈ వేర్పాటు లేకుండా చూస్తున్నారు. 
దాని సంబంధంగా మీరు చేసే కదలికేదయినా అదింకా బయటినుండి జరుగుతున్న కదలికే, 
దానివంక ఎటువంటి కదలికా లేకుండా చూస్తే అంటే పూర్తి మౌనంతో చూస్తే అపుడు 
మౌనంలో నుండి చూసింది గోడ పైనుండి చూసినదానిలాగా ఉండదు. 


100 


(బ్రా: (వినిపించలేదు) 


కృ: ఓ పేదవాడు రోజుకు పదిగంటలు కష్టపడడానికి నిబద్దుడవుతాడన్నది స్పష్టము. 
కొంత మారవచ్చునేమో గాని అక్కడ అంతరంగ విష్ణవముండదు. సమాజంలో 
నివసిస్తుండడంతో దాని ముద్ర ఉంటుంది. కనుక యిషుడతడేమి చేస్తాడు? మి 
ప్రశ్న అదేనాండీ? 


ప్రా: ఆ మనిషితో ఉన్న సంబంధంలో నేనేమి చేయా ౨? 


కృ: ఆ మనిషితో మికున్న సంబంధమేమిటని అడుగుతున్నారు. దానినింకొకలా 
చెప్పనా? మీకు నాకు మధ్య ఉండే సంబంధమేమిటి? నేను మాట్లాడాను గదా? ఇంతకు 
ముందు నా జీవితంలో నేనెక్కువ భాగం చేసింది అదే. ఎల్లుండి నేను వెళ్ళిపోతాను. 
ఇప్పుడు మన సంబంధమేమిటి? మనకేదయినా సంబంధమున్నదా? మీ వక్తగురించి 
తపక ఒక ఊహారూపముండి ఉంటుంది. అతడేమి చెప్పాడు. ఏమి చెప్పలేదు. మీరది 
ఆమోదించారు - లేదు - యిత్యాదివి. అక్కడ సంబంధమేమయినా ఉన్నదా? సజీవమై, 
అప్రమత్తమై, చురుకుగా, అంతరంగంలోని వెలుగులో వున్న ఒక మనిషికీ, దయచేసి 
నన్ను ఒంటరిగా వదలండి. బాబోయ్‌, ఒక సామాజిక ఉచ్చులో చిక్కుకున్నాను. 
మారలేను! అనే మనిషికి మధ్య నిజమయిన సంబంధముంటుందా? అటువంటి మనిషితో 
సంబంధం వాత్సల్యంతోనో, దయతోనో ఉండవచ్చుగాని అతనిని వుద్దరిస్తున్నానని 
మాత్రం గాదు. తాను సజీవమై, అంతరంగంలోనూ, బాహ్యంగానూ జరుగుతున్న 
యీవిషయాలన్నింటిపట్ల ఎరుకతో ఉంటే తనకు తాను మార్చుకుంటాడు. సమాజ, 
ప్రపంచ స్వరూపాన్ని మార్చేది ఎప్పుడూ ప్రజ్ఞావంతమయిన కొద్దిమందే. బహుశా అప్పుడే 
మరొకరికి కూడా అవకాశం కలగవచ్చు. 

ప్రా: మీరు మాట్లాడిన ఈ అంతరంగ మానసిక విప్లవం నాలో జరుగలేదు. మా 
స్నేహితులెవరిలోనూ జరగలేదు. చరిత్రలో నేను చూసినంత వరకు చాలామందిలో 
జరుగలేదు. ఉన్నదేదో చూసినప్పుడు ఇదింకా సంభవించలేదు. అయినా అది 
జరుగగలదన్న ఆశను నిలుపుతున్నారు. ఈ మీ ఆశ 'ఉన్నదానికి' విరుద్దంగా ఉన్నట్టు 
కన్పిస్తున్నది. 

కృ: నేనెవరికీ ఏ ఆశలూ కల్పించడం లేదని ఆశిస్తున్నాను(నవ్వులు). అతి భయంకర 
విషయమది. మీరు నానుండిగానీ మరొకరినుండిగానీ ఏదో ఆశిస్తూ ఎదురు చూస్తుంటే 
అప్పుడక్కడ నిజంగా ఉన్న నిస్సహను తప్పించుకోవడానికే.'దయచెసి దీనిని (గ్రహించాలి. 
నిజంగా ఉన్న ఆ నిస్సృహ వంక చూడగలరా? ఆశను చూడడంగాదు. ఎందుకంటే, 
ఆశ కేవలం కల్సితమైనది. వాస్తవంలో ఉన్న నిస్పృహ వంక, చూడగలరా? జంగా 
ఆశ వంక కాదు - అది కేవలం ఒక ఊహ. మీరు కోరుకుంటున్న-నిజంగా భయాన్ని, 
నిస్సహను చూడగలరా? దినిని ఎ ఆశా, ఖండన లేకుండా చూడగలరా? ఉన్నదానిని 
ఉన్నట్లు చూడగలరా? నిజంగా చూసి, దీనితో సూటిగా సంబంధంలోకి రాగలరా? అంటే 
దీని వంక మాటలు లేకుండా, ఏ భయమూ లేకుండా ఎటువంటి వక్రీకరణ చేయకుండా 


101 


చూడడమని అర్ధం. మీరిది చేయగలరా? ఉన్నదేదో సంపూర్ణంగా, ఎటువంటి వక్రీకరణ 
చేయకుండా చూడగల్షితే విషయం మొత్తం అపరిమితమయిన మార్పుకు లోనవడం 
చూస్తారు. ఇక అదెంత మాత్రం నిస్పృహగా ఉండదు. అది పూర్తిగా భిన్నంగా వుంటుంది. 
అయితే దురదృష్టవశాత్తూ మనలో చాలామంది నిబద్దులు. మనమెప్పుడూ ఆశయంకోసం 
ఆశపడతాము. అదొక పలాయనము. అన్ని పలాయనాలను, ఆశలను కఠినత్వంతోనో 
లేదా నిరాశావాదంతోనో గాక అక్కడున్నది యీ భయం, నిస్పృహలు అని మాత్రమే 
గ్రహిస్తే అప్పుడు చూడడంలో స్వేచ్చ ఉంటుంది. మనసు స్వేచ్చగా ఉంటే నిస్సృహ 
ఉంటుందా? 
ప్రా: లైంగికత ఎపుడూ ఒక పలాయనమేనా? 


కృ: నాకు తెలియదు (నవ్వులు). మీకది పలాయనమేనా? చూడండి, అది అంతే. 
మి రోజువారీ వేదన నుండి ప్రయత్నాన్నుండి, వైరుధ్యాలనుండి స్వచ్చగా ఉండగలిగే 
విషయమదొక్కటే. అయితే పారిపోవడానికి ఇదొక ద్యారమవుతుంది. అలా పారిపోవడం 
కోసం చేస్తే ఆ పలాయనమే భయాన్ని పెంచుతుంది. అది పలాయనమే అని తెలిస్తే 
అపుడంతా మారిపోతుంది. 


4. 


ఇది మన చివరి ప్రసంగం. ఇంతకుముందు సూచించినట్లు ధ్యానం గురించే 
యింకా మాట్టాడుకుందా మనుకుంటున్నారా? 


శ్రోతలు: అవును. 


కృ: దీనిలోకి వెళ్ళకముందే గాఢానుభూతి సౌందర్యం అన్న ప్రశ్నల గురించి మనం 
యోచించాలి. ఆంగ్లంలో గాఢానుభూతి అన్న పదం బాధపడడమని అర్థమున్న పదాన్నుండి 
(గహాంపబడింది. కాని మనం దుఃఖానికి, మోహానికి, భన్న భావంలో ఆ పదాన్న వాడు 
తున్నాము. గాఢానుభూతి లేకుండా మనిషి చేయగలిగింది తక్కువ. ధ్యానమనే కిష్టమైన 
ప్రశ్నలోనికి వెళ్ళడానికి గాఢానుభూతి అవసరము. మనం అనుకునే అర్థం - బహుశా 
దానికి భిన్నమైన ప్రాధాన్యత నిస్తూ ఉండొచ్చు. 'నా' మీ “మని “వారి” అన్నవి మొత్తం 

చినప్పుడు మనం అనుకుంటున్న భావంలో గాఢానుభూతి కలుగుతుంది. త్యబించి 
వేయడంలో ఒక లోతైన నిరాడంబరత ఉంటుంది. -దానర్హం మతాచార్యులకుండే 
నిరాడంబరత లేక సన్యాసికుండే నిరాడంబరతో గాదు. నియం(త్రణవల్ల, అణచి 
వేయడంవల్ల వారి ఐరాడంబరత కఠినమైపోయి ఒక దిశగా కొనసాగుతూ ఉంటుంది. 
కఠినతలేని నిరాడంబరతలోనుండి వచ్చిన గాఢానుభూతి గురించి మనం 
మాట్లాడుకుంటున్నాము. నిరాడంబరమయిన మనసు నిజానికి అందమైన మనసు. 
అందం మళ్ళి మరో జటిల ప్రశ్న. అది మన జీవితాల్లో ఉండేదే బహు తక్కువ. మేమిక్కడ 
చుట్టూ అద్భుతంగా, చిరకాలంగా ఉన్న చెట్లతో, నీలి ఆకాశంతోఅందమైన 
సూర్యాస్తమయాలతో ఉన్న వనంలోని ఒక అందమైన భవనంలో ఉంటున్నాము, కాని 


102 


అందం అనుభవసారం గాదు. మనిషి కల్పించిన వస్తువులో వుండదు. అందాన్ని 
ప్రత్యక్షంగా (గ్రహించాలంటే మనసు మౌనంలో ఉండడమేగాక అందులో ఎంతో విశాలమైన 
స్థలం గూడా వుండాలి. ఇదంతా అసంబద్ద మన్సించదని ఆశిస్తాను. కాని, మనం వెళ్తున్న 
కొద్దీ ప్రజ్ఞావంతమవుతుందనుకుంటాను. 


మనలోనున్న స్థలం చాలా తక్కువ. మన మనసులు పరిమితంగా, యిరుగ్గా లోతు 
లేకుండా, మన గురించే ఆలోచిస్తూ వివిధ రకాల సామాజిక, వ్యక్తిగత, ఆదర్శపూరిత 
కార్యకలాపాల కంకితమయి ఉంటాయి. పరిశీలకునికి, పరిశీలింపబడే దానికి మధ్య 
కొంత స్థలం ఉంటుంది. అంతేకాకుండా నా అన్న దానితో ఏర్పడిన ప్రతిఘటన అనే 
గోడచుట్టూరా గోడలోపల కొంత స్థలముంటుంది. ఇదికాక కేంద్రంతోగాని లేక ప్రతిఘటన 
అనే గోడతోగాని బంధింపబడని మరొక స్థలం గూడా ఉన్నది. ధ్యానాన్ని అర్హం 
చేసుకోవాలంటే సౌందర్యం గాఢానుభూతులతో పాటు ఆ స్థలం గావాలి. మీరు ఇష్టపడితే 
అందులోకి వెళ్లాము. 


పాశ్చాత్యులకు ప్రగాఢమయిన పరిశిలన అనే పదమున్నది. కాని పాశ్చాత్యులు 
దీనినర్ణంచేసుకున్న తీరులో యిది ధ్యానము ఒకటే అన్సించదు. ముందు ధ్యానమన్న 
పదాన్ని సాధారణంగా అర్థం చేసుకుంటున్న విధానాన్ని అంటే ధ్యానం చేస్తే ఒక గొప్ప 
ఫలితము, ఒక గొప్ప అనుభవము పొందుతారన్న విషయం వదిలేయాలి. ఆ భావానికున్న 
సత్యాసత్యాలను మనమా తర్వాత పరీక్షించవచ్చు. ధ్యానానికి లోతుగా విచారించడము, 
ఆలోచించడము, తర్కించడము, లోతయిన భావంలో పరీక్షించడము, పూర్తిగా అర్థం 
చేసుకొని దేనిలోకో తన మార్గాన్ని అనుభూతి చెందడము. మార్మికంగా రహస్య 
మూలాలతో వెల్లడింపబడకుండా ఉన్న తన మనసులోనికి లోతైన అనుభూతులలోకి 
వెళ్ళడం అని అర్థం. నిజమైన అర్హంలో ధ్యానానికి ఒక ప్రత్యేక సౌందర్యమున్నది. దీని 
పూర్తి అర్థం తెలుసుకోవడం జీవితంలోని అసాధారణ విషయంలో ఒకటని కూడా చెప్పు 
కుంటున్నాము. అటువంటి ధ్యానం అనుభవాలకు అతీతంగా వుంటుంది. ఇది 
మార్మికమయిన కాల్పనికమయిన హృదయ దౌర్చల్యానికి చెందిన సన్నివెశం గాదు. 
ధ్యానానికి స(త్రృువర్తన, సౌశీల్యత, స(క్రమతలఅనే బ్రహ్మాండమయిన పునాది అవసరము. 
అనుభవమనే (ప్రశ్నను గూడ పూర్తిగా అర్థం చేసుకోవాలి. దానిలోనికి కేవలం మాటలతో 
గాక, మాటలు అందించలేని దానిలోనికి కూడాపోయి అనుభూతి చెందాలి. ఇది ఆలోచన 
చేత ప్రవేశపెట్టబడిన ఏ దర్శనమో, మార్మికస్టితో గాదు. సత్ర్రవర్తనమనే పునాదిని 
వెసినపషుడు సహజంగా, సులభంగా వచ్చేది. ఆ పునాదిలేకుండా ధ్యానం కేవలమొక 
పలాయనము. ఒక పగటికల. అద్భుత దృశ్వాలకూ, అనుభవాలకూ ఒక సాధనామాగ్గంగా 
తీసుకుని సంతోషిస్తుంటాము. 


కాబట్టి ఈ ధ్యానమనే ప్రశ్నలోనికి మనం వెళ్ళబోతున్నాము. మనం వెళ్ళి తీరాలి. 
ఎందుకంటే యిది (పేమ, మరణము, జీవించడము అంతటి ప్రధానమయినది. బహుశా 
యింకా ఎక్కువేమో! ఎందుకంటే, ధ్యానించే ఆ మనసునుండే సత్యమేదో 


103 


అవగాహనలోని కొస్తుంది. తూర్పుదేశానగాని యీ మధ్యనే యిక్కడ, యీ దేశంలో 
పరిచయమయిన విధానం గురించి, సాధారణంగా ధ్యానం అంటున్నదాని సత్యాసత్యాల 
గురించి మనం బహుస్తష్టంగా ఉండాలని భావిస్తున్నాను. తూర్పుదేశంలో ధ్యానమంటే 
ఆలోచనను నియంత్రించడము, అటువంటి నియంత్రణ కోసం ఒక ప్రత్యేక పద్దతిమిదో 
లేదా విధానం మీదో ఆధారపడడ ముంటుందో ఆ సాధన అని అర్థం చేసుకున్నారు. 
భారతదేశంలో బొద్దుల (ప్రపంచంలో, జెన్‌తో సహా యీ విధానాలెన్నో వున్నాయి. 
విధానాలు, పద్దతులు ప్రవేశపెట్టి, వాటి సాధనద్వారా నిజం గొచరమయ్యె మౌనస్థితి 
వస్తుందన్నారు. ఇది రకరకాల ధ్యాన పద్దతులన్నప్పుడు సాధారణంగా అర్హం 
చేసుకున్నది. 

దీనంతటిలో మీకు అభిరుచి ఉన్నదా? నేననుకోను. ఎందుకంటే ఇందులో నిజానికి 
నాకే అభిరుచి లేదు(నవ్వులు). 


స్వాములు, యోగులు, మహర్షులు, మిగిలిన అందరిచేత కనుగొనబడిన 
విధానాలెన్నో ఉన్నాయి. పదాల వరుసమిద, వాటి అర్జాలమిద పదబంధాలు, ఒక ఒ(త్రం, 
ఒక ఊహాబింబం లేక గొప్ప అర్థం ఉన్నదనుకున్న ఏదో ఉల్లేఖనమిద ధ్యానాలుంటాయి, 
ఈ దేశానికి పరిచయం చేయబడిన మంత్రయోగమనేది గూడా ఉన్నది. అందులో 
రహస్యంగా గురువు, శిష్యుని కిచ్చిన కొన్ని సంస్కృత పదాలను రోజుకు మూడు నాలుగు 
సార్లులేదా వందసార్లు, వెయ్యిసార్లు వల్లెవేస్తారు. ఏదేమయినా మనసునది నెమ్మదింప 
జేసి ఈ (ప్రపంచాన్ని భిన్నంగా మార్చుకునే సామర్ధాన్నిస్తుంది. సంస్కృతంలోనయినా, 
లాటిన్‌లోనయినా ఆంగ్లంలోనయినా, మికిష్టముంటే [గ్రీకులోనయినా చైనా భాషలో 
నయినా పదాలవరుసను వల్లెవేస్తే అప్పటికే మందంగా ఉన్న మనసు యింకా మంద 
మవడంతో మనసులో కొంత ప్రశాంతతను కలుగజేస్తుంది. కాదండీ, దయచేసి నవ్వొద్దు, 
ఇది చాలా గంభీరమయింది. ఎందుకంటే కొన్ని తేడాలతో తూర్పుదేశాలలో అమితంగా 
సాధన చేస్తున్న వాటిలో ఇదొకటి. దీని భావం అంతులేకుండా తిరుగుతున్న మనసును 
వల్లేవేతతో నెమ్మదింప చేయడము, అదీ ప్రత్యేకంగా సంస్కృతంలో ఉంటే శబ్దం చాలా 
ప్రధానమవుతుంది. ఎందుకంటే నిశ్చితధ్యని, లక్షణమున్న ఆ భాష అసాధారణమయింది, 
దానితో మీరేదో సాధిస్తారన్న ఆశా వుంటుంది. మీరిప్పుడు “కోకాకోలా” లేక “పెప్పికోలా' 
వంటి మికిష్టమయిన పదం వల్ల్తెవేసినాగూడా మీకు అసాధారణ అనుభూతి కలుగుతుంది. 
్‌వ్వులు) తూర్పు దేశాలలోనేగాక కాథలిక్కు చర్చీలలోనూ, సన్యాసుల ఆ(శ్రమాలలోను 
స్తున్న అటువంటి పునరుక్తి మనసును లోతు లేకుండా, శూన్యంగా, మందంగా జేస్తుంది. 
సున్నితత్వాన్ని ప్రత్యక్ష ఏక్షణ గుణాన్ని తీసుకురాదు. ఆ మనిషి తాను చూడాలనుకున్న 
దానినే చూస్తాడు. ధ్యాన మంటున్న ఆ (ప్రత్యేకరకాన్ని మనం వదిలేయగలగాలి. 
ఎందుకంటే ఎవరో చెప్పారనిగాదు. పునరుక్తితో మనసు తప్పక మందమయి 
బండబారిపోతుందని మిరు చూడడం వలన (ప్రజ్ఞతో వదిలేయాలి. దయచేసి వక్త ఏ 
ఒక్క (ప్రత్యేక ధ్యాన విధానానికి, పద్దతికి పురికొల్పడం లేదని తెలుసుకోండి. అతడి 
కందులో నమ్మకం లేదు. ధ్యానానికి ఒక పద్దతి లేదు. మీరిప్పుడు చూస్తారు. 


104 


సరే, అన్ని ధ్యాన విధానాలూ ఒక భంగిమల వరుసను ప్రతిపాదించడము దానితో 
మీరు సరిగ్గా పద్మాసనంలో కూర్చుని లోతుగా గాలి పీల్ళి వదులుతుంటే మనసు 
మౌనంగా ఉండగలగడము వుంటాయి. ఒక గొప్ప గురువుగారి కథ ఉన్నది. వీరు తోటలో 
తిరుగుతూ ఉంటే ఒక శిష్యుడు దగ్గరికెళ్ళి కూర్చొని దీక్ష తీసుకునే భంగిమలో కూర్చుని 
తర్వాత ఏమిటో చెప్పమన్నట్టు గురువుగారి వంక చూస్తున్నాడు. గురువు గారప్పుడు 
అతని పక్కనే కూర్చున్నారు. కూర్చుంటూ శిష్యుడిని చూస్తే అప్పటికే కళ్ళు మూసుకుని 
గాఢంగా గాలి పల్లి వదలడమారంభించాడు. దానితో “మిత్రమా, నీవేం చేస్తున్నావు? 
అని గురువుగారడిగారు. “అత్యున్నత చైతన్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” 
అన్నాడట శిష్యుడు. అప్పుడు గురువుగారు రెండు గులకరాళ్ళనేరి వాటిని రుద్దనారం 
భించారుట. రుద్దుతున్నప్తుడు ఉన్నతస్థాయి మిదున్న శిష్యుడు కళ్ళుతెరిచి, తన 
గురువుగారు చేస్తున్నది పరిశీలించి “గురువుగారూ, మిరేం చేస్తున్నారు' అని 
అడిగారుట. “ఒకదాన్ని అద్దంగా చేద్దామని యీ రెండురాళ్ళను రుద్దుతున్నా'నని గురువు 
బదులిచ్చారట. శిష్యుడప్తుడు నవ్వి 'గురువు గారూ, మరది మరో పదివేల సంవత్సరాల 
పాటుచేసినా ఆ రాతినుండి అద్దాన్ని చెయ్యలేరెప్పటికి' అన్నాడట. దాని మీదట గురువు 
గారు 'నీవిలా వచ్చే పదివేల సంవత్సరాలపాటు కూర్చున్నా అనుకున్నది సాధించలేవు' 
అని వెంటనే ప్రత్యుత్తర మిచ్చారట. 


"ఈ ఉచ్చ్యాశ శ్వాస విధానాలు, సరైన భంగిమలు ఉన్న పద్దతులు వున్నాయి. 
నిటారుగా కూర్చుంటే లేక వెల్లకిలా పడుకుంటే తలకు ఎక్కువ రక్తం (ప్రవహిస్తుంది. 
అలాగే అతిగా వంగడము ఆ (ప్రసారాన్ని అదుపు చేస్తుందన్నది స్పష్టం. నిటారుగా 
కూర్చోవడంలోని భావమిది. సక్రమంగా శ్వాసించడము రక్తానికెక్కువ (ప్రాణవాయువును 
తెస్తుంది. శరీరాన్ని నిశ్చలం చేస్తుంది. దీనికున్న (ప్రాధాన్యతను, ప్రాధాన్యత 
లేకపోవడాన్ని మనమే సుమారుగా తెలుసుకోగలము. గురువుగారు, చెప్పిన పద్దతిలో 
ప్రతిరోజు సాధన చేస్తే మీరింకా గొప్ప అవగాహనను లేదా మౌనాన్ని సాధిస్తారని, స్వర్గానికి 
మరింత దగ్గరవుతారని, భూమ్మీదో దానిని దాటో వున్న జౌన్నత్యానికి దగ్గరవుతారని 
అర్థం. గురువుగారికి జ్ఞానోదయమయి శిష్యునికంటే ఎక్కువ తెలుసుండాలనుకుంటారు. 
సంస్కృతంలో గురువు” అన్న పదానికి అర్హం సూచించే వ్యక్తి, దారి గుర్తులు తెలిపే 
రాతి స్థంభంలాగా అతడు ఊరికే సూచిస్తారు. ఏమి చేయాలో చెప్పరు. మిమ్మల్ని 
చేత్తోపట్టుకుని తీసుకువెళ్ళరు. ఊరికే మార్గాన్ని సూచిస్తారు. దానితో మిరు చేయాలను 
కున్నది చేయమని వదిలేస్తారు. అయితే వాటిని తమకోసం వాడుకుంటున్న వారివలన 
ఆ పదం కలుషితమయింది. ఎందుకంటే, అటువంటి గురువులు పద్దతులనందిస్తున్నారు. 


ఒక పద్దతి, ఒక విధానం అంటే ఏమిటి? దయచేసి దగ్గరగా చూడండి. ఎందుకంటే, 
అసత్యమయినదానిని నిరాకరించడంలో, వదిలేయడంలో తాను సత్యాన్ని తెలుసుకో 
గలడు. మనం చేస్తున్నదది. స్పష్టమయిన అబద్దాన్ని పూర్తిగా నిరాకరించకపోతే ఎటువంటి 
అవగాహనకూ రాలేము. కొన్ని ధ్యాన విధానాలను, ధ్యానరూవాలను, సాధన చేస్తున్న 


105 


వారు మీలోఉంటే మిమ్ములను మీరే (ప్రశ్నించుకోగలరు. కాథలిక్కు (ప్రపంచంలో 
సన్యాసులు చేసినట్లు లేదా రోజూ కొంత సమయం మౌనంగా కూర్చొని ఉదయాన్నే, 
నిత్యం, రెండు గంటలకో మూడు గంటలకో లేచి ఒక విధానం, ఒక పద్దతి ప్రకారం 
మీ ఆలోచనలను నియంత్రిస్తూ తీర్చిదిద్దుతూ సాధన చేస్తుంటే సాధించెదేమిటి? 
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజానికి బహుమానాన్ని వాగ్దానం చేస్తున్న ఒక పద్దతిని 
అనుసరిస్తున్నారు. దినదినం ఆ పద్రతినెప్తుడయితే సాధనచేస్తారో మ మనసు యాంత్రిక 
మవక తప్పదు. అందులో స్వేచ్చ ఉండదు. ఒక పద్దతంటే తానేమి చేస్తున్నదీ 
తెలుసనుకునే వానిచేత వేయబడె మార్గం. నేనలా చెప్పవచ్చునంటే దానినిచూడడానికి 
తగినంత ప్రజ్ఞ లేకపోతే మీరు యాంత్రిక విధానంలో చిక్కుకుంటారు. అంటే దినదిన 
సాధన, సానబెట్టడము, మీ జీవితంలో దానినొక దినచర్యగా చేస్తుంటే, ఐదో, పదో లేక 
కొన్ని సంవత్సరాలో పట్టవచ్చేమో. అయితే (క్రమంగా, చిట్టచివరికి సత్యమంటే, ఏమిటో 
జ్ఞానోదయమంటే ఏమిటో, యదార్ధ తత్వమంటే ఏమిటో- ఇత్యాదివి తేలుసుకునేస్టితిలో 
వుంటారు. ఏ పద్దతి అలా చేయడం లేదన్నది రూఢియే. ఎందుకంటే, పద్దతి అంటేనే 
సాధన. దినదినమూ సాధనచేసే మనసు యాంత్రికమయి, తన సున్నితత్వాన్ని తన 
తాజాదనాన్ని పోగొట్టుకుంటుంది. కాబట్టి ఇటువంటి విధానాలు అసత్యమనేది 
చూడగలడు. 


మరికొన్ని రకాలవిధానాలు ఉన్నాయి. జెన్‌లోను, తాంత్రికవిధానాలు కొన్నింటిలోనూ 
ఈ పద్దతులను కొద్దిమందికే జెప్పి, రహస్యంగా ఉంచుతారు. అటువంటివారిని 
కలుసుకున్న వక్త మొట్టమొదటినుండి వాటిలోఅర్హం లేదని వదిలి పెట్టేశాడు. కాబట్టి 
క్షుణ్ణంగా పరీక్షించి, అవగాహన చేసుకుని (ప్రజ్ఞతో ఉండడంవల్ల వల్లెవేతను 
వదిలేయవచ్చు. అధికార స్థానంలో నిలిచే, తెలియదనే వారికెదురుగా నిలబడి తెలుసు 
అనే ఆ గురువును కూడా వదిలేస్తారు అప్పుడు. 'నాకు తెలుసు అనే గురువుకు ఆ 
మనిషికి తెలియదు. సత్యమేమిటో మీరెప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే, అది 
సజీవమయినది. సత్యం ఏదో స్థిరంగా, శాశ్వతంగా, మి సౌకర్యం కోసమే కట్టి ఉంచినట్టు! 
ఒక పద్దతయినా, మార్గమయినా సత్యాన్ని చేరడానికి వేయవలసిన అడుగులు. కాబట్టి 
అధికారాన్ని పాక్షికంగాగాక పూర్తిగా ఈ అధికారాన్ని కూడా వదిలేస్తే అప్తుడెంతో 
సహజంగా విధానాలన్నింటిని, వట్టి మాటలను వల్లించడాన్ని గూడ వదిలేస్తారు. 


అవన్నీ వదిలేయడంతో, బహుశా ధ్యానంలోని మనసును తెలుసుకునుందుకు 
ముందుకు సాగగలము. మేము చెప్పినట్లు అక్కడ సత్సవర్తన అన్న పునాది ఉండాలి. 
సద్దర్మమనే భావనను వెన్నాడడం గాదది. నిత్యజీవితంలో దానిని సాధనచేస్తే కేవలం 
గౌరవ ప్రదమవడంతో సద్దర్మానికి అదెంతో దూరమవుతుంది. గౌరవింపబడేది, సమాజం 
అంగీకరించిన నితి నితిగాదు. అది అధర్మము. ఇదంతా మిరు ఒప్పుకుంటారా? 


నీతిగా, సచ్చీలురై ఉండడమంటే ఏమిటో మీకు తెలుసాండి? మీకీ రెండు పదాల 
పట్ట అయిష్టత ఉండి ఉండొచ్చు. కాని నిజంగా నితిగా ఉండడమంటే గౌరవనీయత 


106 


కంతటికీ, సమాజం నీతి అంటూ గుర్తిస్తున్న గౌరవనీయతకు స్వస్తి చెప్పడము. 
ఆకాంక్షలతో, దురాశతో, ఈర్యాసూయలతొ, హింసతో నిండిపోయి పోటీబడుతూ 
వినాశనం చెస్తూ చంపాలన్న ప్రేరణతో మీరు ఉంటే, సమాజం దీనంతటినీ నీతి అని 
అందుచేత ఎంతో గౌరవనీయమని అంటుంది. అయితే, దీనికి పూర్తిగా భిన్నమైన నీతి, 
సచ్చిలతల గురించి, సామాజిక నీతితో సంబంధంలేని దానిగురించి మనం మాట్లాడు 
కుంటున్నాము. సస్తాలతంటే సవ్యత. సవ్యతంటే ఒక ఇతణ (ప్రకారం, ప్రణాళికా 
బద్దమై ఉండేది. చర్చితో, సమాజంతో మి సైద్దాంతిక సూత్రాలతో కలిసివున్నది గాదు. 
సబ్బలత అంటే సవ్యత అని అర్థం. సవ్యత అంటే అపసవ్యమయిన దానిని అర్థం 
చేసుకోవడము. మనసును, ఆ అపసవ్యతనుండి అంటే, (ప్రతిఘటన, దురాశ అసూయ. 
మూఢత, భయాలనుండి విడుదల చేస్తుండడము. ఆలోచనతో నమతను ఎలా 
పెంపొందించలేమో అలా ఆలోచనతో పెంపొందింపలేని దానిలో నుండి సచ్చీలత 
వస్తుంది. వ్యర్థమయిన మనసు నమ్రతను పెంపొందించడానికి గూడా ప్రయత్నించగలదు. 
అలా చేసి తన అహంభావాన్ని కప్పిపుచ్చుకోవాలని అశిస్తుంటుంది. కాని అటువంటి 
మనసుకు నమత ఉండదు. అదే విధంగా సచ్నీలత సజీవమయింది. సాధనా 
ఫలితంగాదు. పరిసరాల (ప్రభావం మిద ఆధారపడి ఉండదు. ఇది ధర్మసంగతమయిన, 
సత్యమయిన లోతయిన సచ్చీల (ప్రవర్తన. మనలో చాలామందికి నిజాయితీ లేదు. 
ఆశయాలు పెట్టుకుని వాటిని అందుకోవాలని (ప్రయత్నించేవారు తప్పకుండా 
నిజాయితీలేనివారే. ఎందుకంటే వారు నటిస్తున్నారు. కాబట్టి తాని పునాదిని వేయ 
వలసిందే. ధ్యానమంటే ఏమిటో అర్థం చేసుకోవడంకంటే ఈ పునాదినేవిధంగా వేశారన్నది 
చాలా ప్రధానం. నిజానికి ఈ వేసే విధానమే ధ్యానం. ఆ వేయడంలో ఎటువంటి 
ప్రతిఘటన, అణచివేత లేక నియంత్రణ ఉన్నా అప్పుడది సచ్చిలమవదు. ఎందుకంటే 
దానంతటిలో ప్రయత్నం యిమిడి వుంటుంది. నిన్న మనం చెప్పుకున్నట్టు తనలో 
వైరుధ్యమున్నప్పుడే ప్రయత్నం వస్తుంది. 

కాబట్టి ప్రపంచంలో నీతి అంటూ అవలంబిస్తున్నది నిజానికి ఏ మాత్రం నితి గాదని 
గుర్తించి, దానినర్థం చేసుకోవడంలోను, అసూయను, దురాశను (ప్రోగుచేసుకోవడాన్ని 
చూడడంలోను, దానినుండి ప్రయత్నం లేకుండానే స్వేచ్చ నొందడం సాధ్యమా? నేను 
చెప్పింది స్పష్టంగా ఉన్నదా? అంటే అసూయ మొత్తాన్ని చూడడము. ఊరికే దాన్నొక 
ప్రత్యేక రూపంగాగాక దాని అర్థం మొత్తాన్ని, ఒక భావాన్ని చూసినట్టు చూడక నిజంగా 
చూస్తే చూడడమనే ఆ చర్వే మనసును అసూయనుండి విడుదల చేస్తుంది. కాబట్టి, 
ఆ స్వేచ్చలో ఘర్షణ లేదు. అపుడు సచీలత సంఘర్షణలో నుండి వచ్చేదొ, అభ్యాసం 
చేసిన మనసుకు దక్కే ఫలమో గాదు. తానేమి నేర్ఫుకోవాలో అర్హం చేసుకునే మనసుతో 
(ఉన్నదేదో అర్హం చేసుకుంటున్న మనసు)నేర్చుకోవడమే తనదయిన (క్రమశిక్షణను 
తెస్తుంది. అటువంటి [క్రమశిక్షణ అసాధారణమైన నిరాడంబరతతో ఉంటుంది. కాబట్టి 
అక్కడది ఉంటుంది. మీరీ విధమయిన పునాది వేస్తేనే ముందుకు వెళ్ళగలము. కాని 
మీరు సచ్చీలురవకపోతే ఆ పదానికున్న లోతయిన అర్థంలో సచ్చీలురు గాకుంటే అప్పుడు 


107 


ధ్యానం ఒక పలాయనము. అనైతిక కార్యక్రమము. మూర్థమైన, మందమైన మనసు 
గూడా మాదకద్రవ్యాలతోనూ లేక పదాల వల్లెవేతతోను తనను నిశ్చలంగా ఉంచుకో 
గలదు. కాని సచ్చిలత గొప్ప సున్నితత్వాన్ని, అందువలన గొప్ప నిరాడంబరతను 
కోరుతుంది. విభూది, కాషాయవస్తపు రకం నిరాడంబరత గాదు. మళ్ళీ అదొక నటన, 
ప్రదర్శన అవుతుంది. కాబట్టి అంతరంగంలో, లోతులలో నిరాడంబరంగా ఉండడము. 
అటువంటి నిరాడంబరతకు గొప్ప సౌందర్యముంటుంది. ఇది మేలురకం ఉక్కువంటిది. 


ధ్యానానికి ఆరంభం మనలను అర్థం చేసుకోవడంలో ఉంటుంది. తనను తాను 
అర్థం చేసుకోవడం ఎంతో క్రిష్టమయిన విషయము. అక్కడ చేతన, అంతశ్సేతన అంటే 
లోతుగా రహస్యంగా ఉండే మనసు ఉన్నాయి, అంతశ్చేతనకు అంతటి ప్రాధాన్యత 
నెందుకిచ్చారో తెలియదు. ఇది గతం తాలూకు నిధి. నిధి అనవచ్చునంటే - జాతి 
సం(క్రమణలు, సంప్రదాయము, స్మృతులు, (పరణలు కప్పిపెట్టిన కాంక్షలు, 
ఆరాటాలు, కోరికలు, ప్రయత్నాలు, నిర్బంధాలు. చేతనా మనసు విశ్లేషించి అంతే తన 
మొత్తాన్ని, ఆ లోతయిన దాగిన రహస్య పొరలను అన్వేషించలేదు. ఎందుకంటే 
అందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ పైన ఏ చేతనా మానసం అంతళ్ళేతనను 
పరీక్షించేందుకు పూనుకున్నదో అది అసాధారణ చురుకుదనంతో, నిబద్దతలేకుండా 
పదునుగా పక్షపాతం లేకుండా దర్శించాలి కాబట్టి అదొక సమస్యవుతుంది. కలలు, 
సమాచారాలద్యారా అంతళ్ళేతన తనను తాను వెల్లడించుకుంటుందని, మీరు 
కలలుగనాలని లేకుంటే పిచ్చివారవుతారని, చెప్పడం జరిగింది. అసలెపష్తుడయినా 
' తానెందుకు కలలుగనాలో అడిగారా? కలలుగనాలని మనం ఒప్తుకున్నాము. మనమెంత 
సం(పదాయ బద్దులమో తెలిసిందే. ఎంతో నవీనంగా, ఆధునాతనంగా ఉంటున్నప్పటికీ, 
సంప్రదాయన్నంగీకరిస్తూ సరేనంటూ ఉంటాము. "కాదు" అని ఎప్పటికీ చెప్పము. 
సందేహించము, (ప్రశ్నించము. ఒక అధికారో, నిపుణుడో వచ్చి “ఇది”, “అది” అని 
చెప్తే వెంటనే అంగీకరిస్తాము. 'సరేనండీ, మేం చేసేదానికంటే మీకు బాగా తెలుసు’ 
అంటాము. ఈ అంతేతన, చేతన కలలు అనే విషయం మొత్తాన్ని మనం 
ప్రశ్నించబోతున్నాము. 

మిరసలెందుకు కలలు గనాలి? పగటిపూట మీ చేతనా మనసు ఉదేగంతో, 
జగడాలతో, కుటుంబంతో సాధ్యమయినన్ని వినోదాలనిచ్చే రకరకాల అంశాలతో 
ఆ(క్రమితమై ఉంటుంది. కాబట్టి అది స్పష్టము. పిచ్చాపాటీ మాట్లాడుతూ, తనలోతానే 
అంతులేకుండా మాట్లాడుకుంటూ, లెక్కించుకుంటూ అది కాలక్షేపం చేయడమంతా 
మీకు తెలుసు. కాబట్టి రాత్రివేళ మెదడు ఎంతోకొంత శాంతంగా ఉన్నప్పుడు శరీరం 
మొత్తం మరింత విరామంలో వున్నప్పుడు, లోతుపారలు తమ విషయాలను మనసు 
లోనికి ప్రక్షేపిస్తూ సూచనలు, సమాచారాలుయిసూ వాటిని మిరర్హం చేసుకుంటారనో, 
మరేదో ఆశిస్తూ ఉంటాయి. పగటివేళ సరిదిద్దకుండా గమనిస్తూ ఎంపికలేని ఎరుకతో 
- మీ ఆలోచనలను ప్రేరణలను గమనిస్తూ -మీరేమి చెప్తున్నారో ఎలా కూర్చుంటున్నారో 
మాటలు, సైగలు మీరెలా వాడుతున్నారో, గమనించడాని కెపుడయినా ప్రయత్నించారా? 


108 


పగటివేళ సరిదిద్దే ప్రయత్నం చేయకుండా, గమనిస్తుంటే, ఆ ఆలోచన ఎంత 
భయంకరము నా కది రాగూడదు'అని మీకు మీరు చెప్పుకోకుండా కేవలం గమనిస్తుంటే, 
దానితో పగటిపూట మీ ప్రేరణలు, ఆకాంక్షలు, ఆరాటాల ముసుగు తొలగింపబడడంతో, 
వాటిని మీరు గమనించడంతో రాత్రివేళ మీరు నిద్రపోయేటప్పుడు మీ మనసుగూడా 
తెలుసు కుంటారు. దానితో మేల్కొన్నప్తుడు మనసు అసాధారణంగా సజీవమై, చురుగ్గా, 
స్వచ్చంగా నిష్కపటంగా ఉందని తెలుసుకుంటారు. విటన్నింటిని చేయాలని 
ప్రయత్నిస్తారో లేక ఇదంతా వట్టి మాటలోనని నాకు సందేహం, 

ఇక్కడ మరొక సమస్యగూడా ఉన్నది మన మనసు ఎప్పుడూ లెక్కలువేస్తూ పోలుస్తూ 
_ వెంటబడుతూ, తరుముతూ తనలోతాను అంతులేకుండా మాట్లాడుకుంటూ లేక మరొకరి 
గురించి ఊసులాడుతూ (ప్రతిరోజూ, రోజంతా ఏమి చేస్తూ ఉంటుందో మికు తెలుసు. 
సత్యాన్ని చూడడము. అసత్యాన్ని ప్రత్యక్షంగా (గహించడము అటువంటి మనసుకు 
సాధ్యపడదు. మనసెప్పుడు శాంతంగా ఉంటే అప్పుడటువంటి (ప్రత్యక్ష గ్రహింపు 
సాధ్యమవుతుంది. మీకు అభిరుచి ఉండి, వక్త చెప్తున్నదేమిటో వినాలని ఎప్పుడను 
కుంటారో అపుడు మీ మనసు సహజంగా నిశ్ళబ్దమయి గొణుగుడాపెస్తుంది. లేదా 
దేని గురించో ఆలోచించడ మాపేస్తుంది. మీరేదో స్పష్టంగా చూడాలనుకుంటే మి 
భార్యనో, భర్తనో అర్థం చేసుకోవాలనుకుంటే లేక ఒక మేఘాన్ని, దాని పూర్తి వెలుగులో 
సౌందర్యంలో చూడాలనుకుంటే చూడండి. ఆ చూడడం మీ మౌనంలోనుండి గావాలి, 
లేకుంటే మీరు చూడలేరు. కాబట్టి అంతులేకుండా మాట్లాడే, తిరిగే, గొణిగే ప్రయత్నించే 
వెంటాడే, భయపడే మనసు అసలెప్పటికయినా నిశ్శబ్దంగా ఉండగలదా? అభ్యాసంతో 
అణచివేతతో లేక నియం(త్రణతో గాదు ఊరికే నిశ్శబ్దమవడము. 


ధ్యానాన్ని వృత్తిగా పెట్టుకున్నవారు నియంత్రించమంటారు. నియంత్రణలో 
నియంత్రించే తానేగాక నియంత్రింపబడే వస్తువుగూడా వున్నది. మి మనసును 
గమనిస్తుంటే ఆలోచన కదిలిపోతూ వుంటుంది. మీరు వెనక్కు లాగుతారు. అప్పుడు 
మళ్ళీమళ్ళీ తిరుగుతుంది. వెనక్కు లాగుతారు. ఆ ఆట అంతులేకుండా సాగుతుంది. 
పది సంవత్సరాల తర్వాతనో ఏమో మీ మనసును పూర్తిగా నియంతత్రించడంతో అదెక్కడికీ 
తిరగదు. దానితో ఎటువంటి ఆలోచనారాదు. మీరు చెప్పినట్టు, చాలా అసాధారణ స్థితిని 
సాధించగలిగా ననుకుంటారు. అందుకు భిన్నంగా వాస్తవంలో ఏమీ సాధించరు. 
నియంత్రణలో ప్రతిఘటన ఉన్నది. దయచేసి కొంచెమిది (గ్రహించండి. ఏకాగ్రత ఒక 
రకమయిన ప్రతిఘటన. ఒక ప్రత్యేక అంశము వయిపు ఆలోచనను మళ్ళించడము. 
ఒక విషయం మీద పూర్తి ఏకాగ్రత కోసం మనసుకు శిక్షణనిస్తుంటే తన సాగేగుణాన్ని 
సున్నితత్వాన్ని పోగొట్టుకుని, జీవితరంగం మొత్తాన్ని (గ్రహించడానికి అశక్తురాలవుతుంది. 


త్రోసివేయకుండా, నియంత్రించే ఉద్దేశంతో లోచరుచుకోవడానికి, కట్టుబడివుండ 
డానికి, లేదా అణచడానికి దిగకుండా మనసుకు ఈ ఏకా[గ్ర భావముండడము సాధ్యమా? 
ఏకాగతలో ఉండడము చాలా సులభము. (ప్రతి పాఠశాల విద్యార్థి నేర్చుకుంటాడు. 


109 


అలా ఉండడమతనికి యిష్టం లేకపోయినా ఏకా(గ్రతలో ఉండే ప్రయత్నం చేయమని 
వత్తిడి చేయబడతాడు. మీరు ఏకాగ్రతతో ఉంటే తప్పక (ప్రతిఘటిస్తున్నట్లు మి మనసు 
మొత్తం దేనిమీదో కేంద్రీక్షతమవుతుంది. దినదినమూ ఒకదానిమీద ఏకా[గ్రతకోసం 
దానికి శిక్షణనిస్తుంటే సహజంగా తన పదునును, విశాలతను, లోతును కోల్పొతుంది. 
దానికి స్థలము ఉండదు. కాబట్టి అప్పుడున్న సమస్వ్యేమిటంటే మనసు ఈ ఎకా(గతనే 
గుణంతో ఉండగలదా? వాసవానికీ అది సరయిన మాటగాకపోయిన - సంపూర్త 


ర్‌ం 
అవధానతని అంటే ఎందులో భయం, బాధ, లాభదృష్టి సుఖంలేదో ఆ మీ మనసు 


మొత్తంలో ఉండే అవధానత, ఎందుకంటే సుఖంలో ఉండేదేమిటో మీరిప్పటికే అర్థం 
చేసుకున్నారు. కాబట్టి ఆవిధంగా మనసు సంపూర్ణ సావధానతనిస్తే అంటే Lt 
హృదయంతో, నరాలతో, కళ్ళతో, మి మొత్తంతో సావధానమయి పల అటటి 
సావధానతలో ఒకచిన్న అంశంపట్ల గూడా (శ్రద్ద చూపడముంటుంది. సాధారణమైన 
ఏకా[గ్రతకు సంబంధించిన ఈ ప్రతిఘటన సంకుచితపరచడం లేనప్పుడు మిరు పాత్రలు 
కడుగుతున్నా పూర్తి అవధానతతో ఉండగలుగుతారు. 


కాబట్టి పునాది వేయవలసిన అవసరాన్ని చూసిన మిదట సహజంగా, ఎటువంటి 
వక్రీకరణ ప్రయత్నము లేకుండా అధికారాన్నంతా వదిలేసి చూసినపుడు మనసు 
అనుభవం కోసం వెతకడం గురించి యోచిద్దాం. అత్యల్ప అర్హమున్న, మందమైన రోజువారీ 
జీవితాన్ని మనలో చాలా మందిమి గడుష పుతున్నామనేది స్పష్టమే. రకరకాల ల ఉద్దీప నలతో 
మాదకద్రవ్యాలతో విస్తారమైన లోతైన అనుభవాలకోసం నిరంతరం అన్వేః షిస్తున్నాము. 
ఇప్పుడు తనకొక అనుభవం గల్లితే దానినొక అనుభవంగా గుర్తించడం ఆ అనుభవం 
మీ కిప్పటికే వున్నదని సూచిస్తుంది. లేకుంటే మీరు దానిని గుర్తించరు. కాబట్టి ఒక 
కైస్తవుడు తన ప్రత్యేక రక్షకుని పూజించడానికి నిబద్దమవడంతో మాదక ద్రవ్యాలను 
సుకున్నప్పుడో లేదో రకరకాల మార్గాల్ల్‌ గొప్ప అనుభవాన్నేదో కోరుకున్నప్పుడు తన 
నిబద్దత రంగులద్దిన దృశ్యాన్నే తప్పకచూస్తాడు. కాబట్టి జీవితానికి ప్రాధాన్యాన్ని, అర్థాన్ని 
యిచ్చే అనుభవాన్ని కోరుకుంటున్న మనసు వాస్తవానికి తన పూర్వ రంగాన్ని |ప్రక్షేపిస్తున్నది. 
కాబట్టి అతడు చూస్తున్నది అతడి చేత ప్రక్షేపింపబడిందే. అదెంత గొప్ప దీప్తితో 
లోతున్నదయి, సౌందర్యంతో అసాధారణంగా ఉన్నప్పటికీ అతడి పూర్వ రంగాన్నే యింకా 
ప్రక్షేపిస్తున్నది. కోరుకోని మనసు స్వేచ్చవలన పూర్తిగా భిన్న లక్షణంతో ఉంటుంది. 


ఈ (ప్రసంగం ఆరంభాన్నుండి యిప్పటి దాకా పరిశీలించినదంతా ధ్యానంలో 
భాగము. మనం యిలాగే వెళ్తూన్నప్తుడు పాన చూడడము, గురువు, సాధికారకత్త, 
ఒక విధానము, ఎంత అబద్దమో చూడడం, ఏది కేవలం పరిసరాల ఫలితంగానో, ఎందులో 
ప్రయత్నమే ఉండదో ఆ 'ప్రవర్తనకు పునాది వేయడము ధ్యానంలో ఒక భాగం. దాని 
అంతరార్హమంతా ధ్యాన లక్ష లక్షణమే. ఎప్పుడు ఆ బిందువు దగ్గరుంటాడో, ఎందులో 
ఘర్షణ ఉండదో, ఆ జవిత వ్యవహారం మొత్తాన్ని అర్ధం చేసుకున్న మీదట మౌనమంటే 
ఏమిటో విచారణ ల A గలుగుతారు. ఇవన్నీ ముందు చేయకుండా, విచారణ 
చేయనారంభిస్తే ఎదేమయినా మీ మౌనానికి అర్ధముండదు. ఎందుకంటే సౌందర్యాన్ని 


110 


నే 
శ 


ప్రేమను, మరణాన్ని, సచ్చీలతను నిజంగా అర్థం చేసుకోకుంటే మనసు లోతు 
లేనిదవుతుంది. అది ఉత్పన్నం చెసే మౌనం మరణమౌనమే అవుతుంది. వక్తతో పాటు 
మీరీ సాయంకాలం ప్రయాణించి ఉంటే చేసి ఉంటారని ఆశిస్తాను. మౌనమంటే ఏమిటి? 
ఆ మౌనంలో ఉన్న లక్షణమేమిటి? అని మనం అడగాలి. దేనినయినా ఎటువంటి 
ప్రయత్నము, వక్రీకరణ లేకుండా బహు స్పష్టంగా చూడాలనుకుంటే మనసు నిశ్శబ్దంగా 
ఉండాలని గుర్తుంచుకోండి. వ్‌ ముఖాన్ని చూడాలనుకుంటే మీ స్వరంలో సౌందర్యాన్ని 
వినాలనుకుంటే నిశ్శబ్దంగా ఉండాలి. నా మనసు వదురుతూ అంతటా తిరుగుతుంటే 
మీ అందాన్ని చూడలేను. కురూపాన్ని చూడలేను. కాబట్టి పగటికి రాత్రి 
అవసరమయినట్టు అటువంటి చూపుకు మౌనము అవసరము. ఆ మౌనం శబ్లాన్నుండో, 
శబ్దం ఆగిపోవడంతో ఉత్పన్నమయిందోగాదు. మిగిలిన లక్షణాలన్నీ తనలోకి 
వచ్చినప్పుడు ఆ మౌనం సహజంగా వస్తుంది, 

సర్‌, ఆ మౌనంలో స్టలముంటుందని తెలుసుకోండి. కాని ఆ స్థలం పరిశీలకునికి 
పరిశీలింపబడే వస్తువుకు మధ్యనుండే, ఉదాహరణకు నాకు మై(క్రోఫోనుకు మధ్యనున్న 
స్టలంగాదు. అది, ఆ స్థలం లేకుంటే నేను చూడలేను. మౌనమయిన మనసున గొప్ప 
స్థలముంటుంది. అది వస్తువుతో, పరిశీలకునితో సృష్టింపబడిన స్థలంగాదు. స్థలమేమిటో 
మీరెప్తుడయినా గమనించారేమో నాకు తెలియదు. స్థలం మై(క్రోఫోనుచేత ఆ(క్రమింపబడి, 
మై(క్రోఫోను చుట్టూ ఉన్నది. నా చుట్టూ మీ చుట్టూ ఉన్నది. 'మేము' - 'వారు' అని 
ఎప్పుడు చెప్పినా మనచుట్టూ మనమే సృష్టించుకున్న యీ స్థలమున్నది. మీరు క్రైస్తవులని, 
కాథలిక్కులని, |ప్రొటెస్టంటనీ, లేదా కమ్యూనిస్టనీ చెప్పినప్పుడు మిమ్మల్ని మిరు ఎలా 
పరిమితం చేసుకుంటే ఆ విధంగా స్టలమున్నది. అటువంటి స్థలం తప్పనిసరిగా ఘర్షణను 
పెంచుతుంది. ఎందుకంటే అది పరిమితమయింది. విభజిస్తుంది కాని మౌనమున్నప్తు 
డుండే స్థలం విభాజ్యమైనదిగాదు. పూర్తిగా విభిన్న లక్షణమున్న స్థలమిది. అక్కడ 
అటువంటి స్థలముండాలి. అప్పుడే ఆలోచనతో కొలవలేని అపరిమితత్వం, ఆ బొన్నత్యం, 
ఆహ్యానింపలేని అది వస్తుంది. అల్పమైన మనసు అంతులేకుండా సాధనచేస్తూ యింకా 
అల్ఫ్సంగానే ఉండిపోతుంది. సత్యాన్ని కోరుకుంటున్న మనుషులు ఎందరో యదార్ధంగా 
సత్యాన్ని ఆహ్వానిస్తున్నారు. కాని సత్యాన్ని ఆహ్యానింపలేము. 

మనసుకు తగినంత స్థలంలేదు. తగినంత నిశ్శబ్దంగా లేదు. కాబట్టి ధ్యానం 
ఆరంభాన్నుండ అంతం వరకూ వున్నది. ధ్యానంలో [క్రియలోని నైపుణ్యమున్నది. 


కాబట్టి ఇదంతా ధ్యానం. మీరిది చేయగల్లితే తలుపు తెరుచుకుంటుంది. అందులోకి 
రావలసింది మీరు. ఆవల ఉన్నదేమంటే కాల్పనికమైనది గాదు. లేక ఉద్వేగ పూరితమయినది 
కాదు. మీరు కోరుకుంటున్నదేదో గాదు. మీరెందులోనికి పారిపోతార్‌ అదిగాదు. కాని 
ప్రజ్ఞావంతము, సున్నితము, ఎటువంటి వ(క్రతా లేనిదేదో ఆ మనసుతో మీరందులోకి వస్తారు. 
గొప్పు ప్రేమతో లోపలికొస్తారు. అట్టా కాకపోతే ధ్యానానికి అర్థం లేదు. 


111 


ప్రా: మాట్లాతున్నది కూడా ధ్యానం గురించి గాకపోయినా ప్రసంగం మధ్యలో దాని 
గురించి మాట్లాడవలసిన అవసరమున్నదని (ప్రస్తావించారు. ఇదిగాక మరొక విషయ 
మేదయినా ఉన్నదా? 


కృ: (ప్రత్యక్షంగా, స్పష్టంగా వ్యక్తమయ్యే వాటి వివరణలలో నాకభిరుచిలేదు. 
సృష్టమయినవి అంటే పద్దతులు, విధానాలు, మాటల వల్లింపులు, గురువులు, అన్ని 
స్పష్టమే. ఎవరినీ అనుకరించకపోవడం ముఖ్యం కాదు. తనను తాను అర్థం చేసుకోవడం 
ముఖ్యం. ఎటువంటి ప్రయత్నం, భయం, అడ్డు లేకుండా నిజంగా స్‌ లోతుల్లోనికి 
మీరు (త్రవ్వుకుంటూపోతే అసాధారణమైన విషయాలను తెలుసుకుంటారు. తత్వశాస్త్రం, 
మనస్తత్వశాస్త్రం, పవిత్ర (గ్రంథాలు - ఏటిలో ఏ ఒక్క పుస్తకం వక్త చదువలేదు. తనలో 
ప్రపంచం మొత్తం ఉన్నది. ఎలా చూడాలో (గ్రహించాలో తెలిస్తే తలుపు అక్కడే వున్నది. 
తాళం చెవి నీ చేతిలో ఉన్నది. భూమి మీద వున్నవారెవరూ నీకా తాళం చెవిని యివ్వలేరు. 
తలుపు తెరువలేరు - నీవు తపు. 


(ప్ర: అస్తిత్వానికి ఓ కారణమంటూ ఉన్నదా? 


కః అస్తిత్వానికి కారణమెందుకు? (నవ్వులు.) మీరు వున్నారు. ఉండీ అర్థం చేసుకో 
లేదు గాబట్టి ఒక కారణాన్ని కనుక్కోవాలనుకుంటారు. ఒక చెట్టు వంక, మేఘాలవంక, 
నీటి మీద కాంతి వంక చూస్తున్నప్పుడు (ప్రేమించడమంటే ఏమిటో మీకు తెలిసినప్పుడు 
అస్తిత్వానికి కారణమవసరం లేదు. మీరున్నారు. అదీ ఉన్నదక్కడ. అప్పుడు ప్రపంచంలోని 
వస్తు ప్రదర్శనశాలలు, సంగీత సమ్మేళనాలు స వీటన్నింటికీ వుండే (ప్రాధాన్యత ఏటి 

తే చూసే మనసు, హృదయం మీకుంటే చూడడానికి సౌందర్యముంటుంది. అక్కడ, 
బయట, మేఘంలోనో, చెట్టులోనో, నీటిలోనో, వస్తువులోనో గాదు మీలో. 


XXX 


శాంతాక్రుజ్‌, కాలిఫోర్నియా 
విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగం 


ఈ సాయంకాలం పరస్పర సంబంధమున్న ఎన్నో విషయాల గురించి, మానవ 
సమస్యలన్న పరస్పర సంబంధమున్నవే గనుక వాటిని గురించి మాట్లాడాలను 
కుంటున్నాను. ఒక ఒక్క సమస్యను వేరుచేసి దానినే పరిష్కరించే ప్రయత్నం చేయలేము. 
అందులోనికి ఎలా లోతుగా, క్షుణ్ణంగా (గ్రహిస్తూ పోవాలో తెలిస్తే ప్రతి సమస్యలో అన్ని 
సమస్యలూ వున్నాయని తెలుసుకుంటాం. 


ముందుగా, మనం యువకులు, వృద్దులు అందరమూ ఏమి గాబోతున్నాము? 
మన జీవితాలనేమి చేయదలుచుకున్నాము. అని అడగదలుచుకున్నాను. సామాజిక, 
ఆర్థిక నీతంటూ ఆమోదింపబడిన యీ మర్యాద అనే సుడిగుండంలోనికి మనను మనం 
లాక్కుపోనిద్దామా? ఈ సామాజిక, సంస్కృతంటున్న దానిలో దాని సమస్యల్లో, 
గందరగోళంలో, వైరుధ్యమంతటిలో భాగమవబోతున్నామా? లేక మన జీవితాన్ని పూర్తి 
భిన్నంగా చేయబోతున్నామా? చాలామంది ఈ సమస్యనెదుర్కుంటున్నారు. తాను 
విద్యావంతుడవడం వల్ల సమాజాన్ని, జీవితాన్ని మొత్తంగా అర్థం చేసుకోవటానికి బదులు 
ఈ ఉనికి మొత్తంలో ఒక (ప్రత్యేక పాత్రను పోషించడానికే ననుకుంటాడు. చిన్ననాటి 
నుండి ఈ సమాజంలో ఏదోసాధించడంకోసం, విజయంకోసం పూర్తిగా బూర్డువాలవడం 
కోసం అమితంగా నిబద్దులమయ్యాము. సాధారణంగా అతి సున్నితమైన మేధావి 
అటువంటి జీవితనమూనాకు విరుద్దంగా తిరుగుబాటు చేస్తాడు. అతను తిరుగుబాటులు 
ఎన్నో చేస్తాడు. సంఘ విరోధో, రాజకీయవ్యతిరేకో అవుతాడు. మాదక (ద్రవ్యాలను 
తీసుకుంటాడు. ఒక గురువునో, ఒక మతాచార్వుడినో లేదా ఒక తత్వవేత్తనో అనుసరిస్తూ 
సంకుచిత శాఖా దురభిమాన మతనమ్మకాన్నేదో వెన్నాడతాడు. లేదా (క్రియాశీలుడో, 
కమ్యూనిస్థో అవుతాడు. లేదా బౌద్దమతం, హిందూమతం వంటి విలక్షణ మతానికి 
పూర్తిగా తననర్శించుకుంటాడు. ఒక సామాజికవేత్త ఒక శాస్త్రవేత్త ఒక కళాకారుడో, 
ఒక రచయితో లేదా శక్తి వుంటే ఒక తత్వవేత్తో అయి, దానితో తన నొక వలయంలో 
యిముడ్చుకుని సమస్యను పరిష్కరించామనుకుంటాడు. జీవితం మొత్తాన్ని అర్థం 
చేసుకున్నామని ఊహించుకుని మనకున్న (ప్రత్యేక ఆశయాలు, చాదస్తాల (ప్రకారం, 
మనకున్న (ప్రత్యేక జ్ఞానాన్నుండి జీవితం ఎలా ఉండవలసింది ఇతరులను శాసిస్తాము. 


జీవితమంటే ఏమిటో చూస్తే కేవలం ఆర్థిక సామాజిక రంగాల్లొనే గాక మానసిక 
రంగంలో దాని లెక్కలేనన్ని జటిలతలను, సంకటాలను చూస్తే తనలో తీవ్ర తీక్షణత 
ఉంటే, దీనంతటిలో తానే పాత్ర నిర్వహించాలని అడుగుతాడు. ఈ (ప్రపంచంలో 
జీవిస్తున్న మానవునిగా, కాల్పనిక జగత్తులోకో లేదా ఒక ఆరామంలోకో పారిపోకుండా 
నేనేం చేయాలి? 


113 


ఈ నమూనా మొత్తాన్ని చాలా సృష్టంగా చూస్తూ తానేం చేయాలి? తన జీవితాన్నేం 
చేయాలి? ఒక సంస్థలో ఒక స్థానంలో ఉన్నా లేదా అందులోకి ప్రవేశించబోతున్నా ఈ 
ప్రశ్న ఎపుడూ ఉంటూనే ఉన్నది. కాబట్టి నాకేమనిపిస్తున్నదంటే 'జీవిత లక్ష్యమేమిటి?' 
ఎంతో కొంత మానసిక ఆరోగ్యం బాగా వుండి, పూర్తి నాడ రుగ్మత లేకుండా, సజీవమైన 
చురుకైన మనిషిగా నేనేం చేయాలి? అని ప్రశ్నించాలి. నేనాకర్షింపబడింది ఏ పాత్రకు, 
ఏ అంశానికి? నేనొక ప్రత్యేక ఖండికకో, విభాగానికో ఆకర్షితుడినయితే, ఆ ఆకర్షణలో 
ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ప్రయత్నాన్ని, వైరుధ్యాన్ని, 
యుద్దాన్నీ పెంచే ఆ పాత విభజనలోకే వచ్చాం. కేవలం ఒక ప్రత్యేక విభాగంలో 
పాల్గొనడంగాక జీవితం మొత్తంలో పాల్గొనగలనా? జీవితం మొత్తంలో పాల్గొనడమంటే 
అర్హం విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం, తత్వశాస్త్రం, గణితం యిత్యాది వాటిగురించి 
పూర్తి విజ్ఞానం గావాలని గాదు. తానో మేధావి అయితే తప్ప అది అసాధ్యం గదా! 


కాబట్టి మానసికంగా, అంతరంగంలో పూర్తిగా విభిన్న జీవిత విధానాన్ని తీసుకు 
రాగలడా? అంటే బాహ్యవిషయాలన్నింటిలో ఆసక్తి చూపుతాడు. అయితే మూలాధారము 
మౌలికము అయిన మార్పు మానసిక రంగంలోనిది. తనలో లోతుగా జరిగే అటువంటి 
మార్పు గురించి తానేమి చేయగలడు? ఎందుకంటే తానే సమాజం, (ప్రపంచం, గత 
విషయమంతా. కాబట్టి సమస్యేమంటే మీరు, నేను మనం జీవితంలోని ఒక్క విభాగంలో 
గాక జీవితం మొత్తంలో ఎలా పాల్తొనగలము? అదొక సమస్య. నడవడి, ప్రవర్తన, సౌశీల్యత 
అన్న సమస్యలు, (పేమ అనే సమస్య గూడా ఉన్నాయి. (పీమంటే ఎమిటి? మరణమంటే 
ఎమిటి? అన్న సమస్యలు అవి. మనం యువకులు, వృద్దులు అడగవలసిన ప్రశ్నలు. 
ఎందుకంటే జీవితంలో అవొక భాగం, మన ఉనికిలో భాగం, మీరంగీకరిస్తే ఈ 
సాయంకాలం కలిసి యీ సమస్యలగురించి మాట్లాడుకుందాము. ఈ సమస్యలలోకి 
కలిసి వెళదాము. ఒక బయటి (పేక్షకునిలా కుతూహలంగా చూస్తూ, వింటూ ఏదో ఆసక్తి 
చూపుతున్నట్టుగాదు. మనకిష్టమున్నా లేకున్నా మన జీవితాన్నేమి చేయాలి? 
“| త్సవర్తనంటె ఎమిటి? ప్రేమంటే ఎమిటి? అసలటువంటి దుంటే చాలామంది అసలు 
ంచకుండా ఉండే, మరణం అంటున్న ఈ అసాధారణ విషయానికున్న 
శ్రమేమిటి? అన్న విచారణలో పాల్గొంటున్నాము. కాబట్ట ఇదంతా చూసి ఈ ఉనికి 
అంతటికీ వున్న ఉద్దేశమేమిటో అడగాలి. 


ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితానికి, కొన్ని పరీక్షలలో విజయాన్ని సాధించి, ఒక 
డిగ్రీ పొంది, మంచి ఉద్యోగం సంపాదించి మిగిలిన జీవితాన్నంతా మరణం పర్యంతమూ 
పోరాడే జీవితానికున్న అర్థం బహు తక్కువ. ఈ అమిత అపసవ్యతకు అర్థాన్ని 
కనుక్కోవడమూ అంతే దారుణము. ఇప్పుడు మనకేది సాధ్యం? ఇదంతా చూసి 
తెలుసుకున్న మీదట పూర్తిగా భిన్నమైన సవ్యతను, భిన్నమైన సమాజాన్ని తీసుకురావడం 
కోసం లోతైన ఒక మానసిక విప్లవం జరగడమా? అదే సమయంలో మనకు 
జ్ఞానోదయంలో స్పష్టత కలుగజేస్తారంటూ ఎవరిపైనా ఆధారపడకపోవడమూ సాధ్యమా? 
ఏది సాధ్యమో తెలుసుకునే ముందు ఏది సాధ్యంగాదో తెలుసుకోవాలి. ఇప్పుడు 


114 


అసాధ్యమైనది ఎది? అసాధ్యంగా కనిపిస్తున్నదేది? సంపూర్ణ మార్పు. అసాధ్యంగా 
కన్సిస్తున్నదేదంటే, తక్షణమే సంపూర్ణ మానసిక విప్లవం రావడము. అంటే మీరు రేపు 
లేచేసరికే సంపూర్ణంగా భిన్నమై వుండడం, మీరు చూసే తీరు, ఆలోచించడము, అనుభూతి 
చెందడమూ ఎంతో (క్రొత్తగా, బహు సజీవవంతమై, ఎంతో గాఢానుభూతితో సత్యమై 
అందులో ఏమాత్రం ఘర్షణ నిడగాని, నటనగానిలేకుండా వుండడం. మానసిక 
పరిణామానికి (క్రమ(క్రమంగా దాదాపు ఎభయి సంవత్సరాలు పట్టొచ్చునన్న భావన 
నంగీకరించి, అలవాటు పడటంవలన అది అసాధ్యమని, సమయం అవసరమని, కేవలం 
నిముషాలు, గంటల కాలంలోనే గాక మానసిక కాలం గూడా అవసరమని చెపారు. 
మార్పును, సమూల మానసిక విప్లవాన్ని తీసుకురావడానికి కాలం అవసరమని 
ఆమోదించిన సంప్రదాయక ఆలోచనా విధానముంటుంది. వక్త అన్నట్లు ఎవరయినా 
రేపటికే పూర్తిగా మారడం సాధ్యం అంటే - మిరు అది అసాధ్యమంటారు. అనరా? 
కాబట్టి మీకది అసాధ్యం. ఇప్పుడు అసాధ్యమయినదేదో తెలుసుకోవడంతో సాధ్యమెదో 
మీరు తెలుసుకోగలరు. అప్పుడు సాధ్యత ఇప్పుడున్నట్టుండదు. పూర్తి భిన్నంగా వుంటుంది. 
మనం ఒకరినొకరము అర్హం చెసుకుంటున్నామా? 


మనం ఇది సాధ్యం, ఇది సాధ్యంకాదు అన్నప్పుడు సాధ్యత కొలతకందేదయి 
వుంటుంది. అయితే ఏదయినా అసాధ్యం అని [గ్రహిస్తే అసాధ్యమయిన దానికి 
సంబంధించిన సాధ్యమైనదేదో చూస్తాము. ఆ సాధ్యత యింతకుముందుగా సాధ్యం 
అనుకున్నదానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దయచేసి (శ్రద్దగా వినండి. ఎవరో చెప్పిన 
దానితో దీనిని పోల్ళవద్దు. మీలో దీనిని ఊరికే గమనించండి. అసాధారణమయింది 
జరగడం. చూస్తారు. మనం ఇప్పుడున్నట్లై ఉంటే బహు స్వల్పంగా మాత్రమే 
సాధ్యమవుతుంది. చంద్రమండలానికి వెళ్ళడము, ధనవంతుడో, ఆచార్యుడో అవడము, 
ఏదయినా అవడము సాధఃమే కానీ ఆ సాధ్యత చాలా అల్పమైనది. రేపటికి మీరు పూర్తిగా 
మారాలి. దీనితో పూర్తిగా భిన్నమయిన మనిషవుతారు అనే సమస్యనెదుర్కొంటున్నప్పుడు 
అసాధ్యమయింది మీకెదురయినట్టు. దాని అసాధ్యతను మిరు (గ్రహించినప్పుడు 
అనాధ్యమయిన దానితో గల సంబంధంలో సాధ్యమేదో తెలుసుకుంటారు. అదేదో పూర్తిగా 
భిన్నమయినదవుతుంది. కాబట్టి మీ మనసులో పూర్తిగా భిన్నమైంది జరుగుతుంది. మనం 
మాట్టాడుకుంటున్నది ఈ సాధ్యత గురించి, స్వల్పంగా సాధ్యమయ్యే దాని గురించి 
కాదు, అనాధ్యము, అనాధ్యమయిన దానికి సంబంధించిన నాధ్యత - ఇదంతా మనసులో 
వుంచుకుని ఈ ఉనికి యొక్క నమూనా మొత్తాన్ని చూస్తూ నేనేం చేయగలను? 
అసాధ్యమయినదేమంటే అసూయ, ద్వేషాల ఏడ సోకని సును, 


మనలో చాలామంది ఈర్ష్య, అసూయలతో స్వంతం చేసుకోవాలి అనే భావంతో 
ఉన్నారేమోననిపిస్తుంది. మీరెవరినయినా మీ స్నేహితురాలినో, భార్యనో లేదా భర్తనో 
పేమిస్తున్నప్పుడు మిగిలిన మీ జీవితమంతా వారినే పట్టుకుని ఉండాలన్న నిర్ణయంతో 
ఉంటారు. కనీసం అందుకు ప్రయత్నిస్తారు. దీనిని పేమంటారు. అతడు నావాడు, 
ఆమె నాది. ఆ 'నాది ఎక్కడో చూస్తుంటే లేదా మరొకరిని చూస్తుంటే స్వతంత్ర 


115 


మయినదేదో అవుతుంది. అప్పుడు ఆ(గ్రహం, అసూయ, ఆందోళన ఉంటాయి. అప్పుడు 
(పమ అంటున్న దాని దుర్దశ మొత్తం (ప్రారంభమవుతుంది. 


ఇప్పుడు దీనంతటి నీడ పడకుండా ప్రేమించడం అంటే ఏమిటి? అది అసాధ్యం, 
మానవ మా(త్రుడికి తెలియదు. ఇంకా చెప్పాలంటే మానవాతీతం అని మిరంటారు, 
కాబట్టి అది మీకు అసాధ్యం. దీని అసాధ్యతను చూడడంతో సంబంధ బాంధవ్యాలలో 
ఏది సాధ్యమవుతుందో తెలుసుకుంటారు. నన్ను నేను స్పష్టం చేసుకుంటున్నానను 
కుంటాను. అది (ప్రప్రథమ అంశం, 


రెండవది మన జీవితం. ఇప్పుడు ఉన్నదున్నట్టుగా జీవితమంటే పోరాటం, బాధ, 
సుఖం, భయం, ఆందోళన, అస్పష్టత, నిరాశ యుద్దం, ద్వేషం - వాస్తవానికి మన 
' నిత్యజీవితమేమిటో తెలుసు. పోటీ, వినాశనము, అపసవ్యతలని మీకు తెలుసు. నిజంగా 
జరుగుతున్నదిది. ఉండవలసినదేదో లేదా ఏముండాలో గాదు. మనకు కావలసింది ఉన్నది 
ఏదో అదే. ఇదంతా చూస్తూ మనకు మనం 'అతి భయంకరమిది, దీని నుండి పారిపోవాలి, 
నాకు విశాలమయిన, లోతైన, మరింత విస్తారమయిన దృష్టిగావాలి. నేనింకా సున్నితంగా 
ఉండాలి” అనుకుంటాము. కాబట్టి మాదకద్రవ్యాలు సెవిస్తాము. 


ఈ మాదకద్రవ్యాల ప్రశ్న చాలా పాతదే. భారతదేశియులు వేల సంవత్సరాలుగా 
తీసుకుంటున్నారు. దీనినొకప్పుడు సోమరస మనేవారు. ఇదే యిప్పుడు హాషిష్‌ జర్దా 
కిళ్ళీ. అతి నాగరికమయిన ఎల్‌.ఎస్‌.డి కి వారింకా చేరుకోలేదు. కాని బహుశా ఇప్పుడు 
త్వరలోనే చేరుకుంటారు. మనుషులు హాషిష్‌ జర్దా కిళ్ళీలను తీసుకునేది సున్నితత్వం 
తగ్గడానికి. దాని సువాసనతో అది కల్పించే, తీక్షణంగా చేసే విభిన్న దృశ్యాలలో వారిని 
వారు మరిచిపోతారు. కష్టించి పనిచేసేవారు, శారీరక (శ్రమ చేసేవారు సాధారణంగా 
యీ మాదక [ద్రవ్యాలను తీసుకుంటారు. భారతదేశంలో ఉన్నట్లు అస్పృశ్యులనబడేవారు 
మీకిక్కడ లేరు. వారి జీవితాలు ఘోర నిరుత్సాహంతో ఉండడంతో వారు 
తీసుకుంటారు. వారికి తగినంత ఆహారముండదు. కాబట్టి ఎక్కువ శక్తీ వుండదు. 
వారికుండే రెండే రెండు ఏమంటే లైంగిక సుఖం, మాదక (ద్రవ్యాలు. 


నిజమయిన ధార్మికునికి, సత్యమేమిటో, జీవితమేమిటో తెలుసుకోవాలనుకునే 
మనిషికి పుస్తకాల నుండో, మతాన్ని ఒక వినోద కార్యక్రమంగా చేసిన వారినుండో మేధను 
మా(త్రమే వుద్రిక్తపరిచె తత్వవేత్తల నుండో గాక నిజంగా తెలుసుకోవాలనే మనిషికి, 
అటువంటి వానికి ఏమి చేయాలన్నా మాదకద్రవ్యాలతో పనుండదు. ఎందుకంటే 
మనసునవి వక్రంచేసి, సత్యమేదో తెలుసుకోవడంలో అశక్తుని చేస్తాయన్నది చాలా బాగా 
వెల్లడి అయింది. 


ఇక్కడ, ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఎందరో మాదకద్రవ్యాలకు లోనవుతున్నారు. 
బహుశా కొన్ని సంవత్సరాలు గంభిర స్వభావులూ ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. 
వారిలో కొందరు నన్ను చూడడానికి వచ్చారు. పుస్తకాలలో చదివినట్లు అంతిమ సత్యాన్ని 
పోలి, సత్యపు నిడలా కనపడే అనుభవాలు వచ్చినట్లు చెప్పారు. 


116 


వక్తలాగా వారూ గంభీర స్వభావులు గాబట్టి ఈ సమస్యనులోతుగా చర్చించారు. 
చివరికది కృత్రిమ అనుభవమెనని అంతిమ సత్యంతో, అపరిమితమయిన దాని సౌందర్యం 
మొత్తంతో దీనికి సంబంధం లేదనీ ఒప్పుకోక తప్పలేదు. మనసు స్పష్టంగా, సంపూర్ణంగా 
పూర్తి ఆరోగ్యంతో ఉండకపోతే ఆలోచనకు, కోరికకు అంతటికీ ఆవలగావున్న దానిని 
కనుగొనేందుకు తప్పక అవసరమయిన ధార్మిక, ధ్యాన స్టితిలో ఉండడానికి 
సాధ్యమవదు. మానసిక పరాధీనత, పలాయనం ఏమా(త్రం వున్నా, మనసును ఇంకా 
సున్నితం చేయాలని ప్రయత్నించినా తాగుడుతో, మాదకద్రవ్యాలతో దానినింకా 
నిరుత్సాహంగా, వక్రంగా మాత్రమే చేస్తుంది. 


దానినంతా వదలివేస్తే తనలో తీవ్రత ఉంటే వదిలేయాలి - అంతరంగంలో ఏకాంత 
జీవితం ఎదురవుతుంది. అప్పుడు దేనిమీదా, ఎవరిమీదా, ఏ మాదకద్రవ్యం మీదా ఏ 
గంథంమిదా, ఏ నమ్మకంమిదా ఆధారపడడం వుండదు. అప్పుడే మనకు భయ 
ముండదు. అప్పుడే జీవితానికర్ణమేమిటని అడగగలిగేది. మీరంతదాకా వస్తే ఆ 
ప్రశడుగుతారా? జీవితానికర్ణం జీవించడమే - అమిత అస్తవ్యస్థతలో, గందరగోళంలో 
జీవించడంగాదు. పూర్తి భిన్న రీతిలో జీవించడం. జీవితానికది నిజమైన అర్హ? 
శౌర్యవంతంగా జీవించడం కాదు. అంతరంగంలో భయంలేకుండా, పోరాటం, మనోక్షేశ 
ఏమీ లేకుండా అంత పూర్ణంగా జీవించడం. 


అసాధ్యమేదో తెలుసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి కోపం, ద్వేష! 
_ఈర్ష్యలను మిరు వెంటనే మార్చుకోగలరా అని చూడండి. అప్పుడు యింకేమాత్ర 
ఈర్ష్య పడరు. అంటే మరొకరితో పోలిక తీసుకురావడమనే ఆ ఈర్ష్య, అసూయ 
లుండవు. ఆ అసూయ మిమ గల్లి స్పృశించకుండా ఉండగట్షినంత సంపూర్ణంగా మారడం 
సాధ్యమా? పరిశీలకుడు, పరిశీలింపబడేదన్న ద్వంద్య విభజన లేనట్టు అసూయ పట్ల 
మీకు ఎరుక ఉన్నప్పుడే సాధ్యమిది. అప్పుడు మీరే అసూయ. మీరదే. మీనుండి వేరుగా 
మిరు, అసూయ ఉండడం గాదు. కాబట్టి ఇదంతా సంపూర్ణంగా చూసినప్పుడు దాని 
గురించి మీరు చేసేదేమీ వుండదు. ఎందులో విభజన, ఘర్షణ వుండవో ఆ అసూ?' 
అనే యీ పూర్తి స్థితిలో ఉన్నప్పుడు అదెంతమాత్రం అసూయగా వుండదు. అగి 
భిన్నమైనదేదో (ప్రేమంటే ఏమిటి? అని అపుడడుగగలదు. (ప్రేమంటే సుఖమా? | 

కోరికా? భయంలాగా, సుఖం లాగా (పేమ ఆలోచన ఫలితమా? ప్రేమను పెంచి 
కాలంతో పాటు (పేమ వస్తుందా? నాకు గ్రేమంటే ఏమిటో తెలియకపోతే ద. 
నేనందుకోగలనా? 


(పమంటే హృదయ దుర్భలతో, ఉద్వేగపూరితమో కానేకాదు. వాటిని తక్షణం 
ప్రక్కకు తోసీయవచ్చు. ఎందుకంటే, హృదయదుర్భలత, ఉద్వేగపూరత్వం కాల్పనికాలు. 
(ప్రేమ కల్సనకాదు. సుఖం, భయం ఆలోచన కదలికలు. మనల్‌ చాలామందికి జీవితంలో 
గ విషయం సుఖమే. లైంగిక సుఖం, దాని సతి, అటువంటి సుఖం గురించిన 
ఆలొచన మళ్ళీ మళ్ళీ దానినే ఆలోచించడము, రేపు తిరిగి కావాలనుకోవడము, సుఖం 


1147 


మీదనే సామాజిక నీతి ఆధారపడింది కాబట్టి సుఖం (పేమగాకపోతే (ప్రమ 
ఏదవుతుంది? దయచేసి దీనినర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ (ప్రశ్నలకు 
సమాధానం చెప్పాలి. వక్తో లేదా ఎవరో చెప్తారని ఊరికే ఎదురుచూడలేము. మిరంతా 
సమాధానమీయవలసిన మౌలిక ప్రశ్న యిది. ఒక గురువో, తత్వవెత్త్‌ ఇది (ప్రేమ అని 
చెప్త అదే ప్రమగాదు. 

ఈర్ష్య, అసూయ 'ప్రేమగాదు. అవునా? మిరంతా మౌనంగా వున్నారే! మిరు 
(ప్రేమిస్తూ అదే సమయాన దురాశతో, అత్యాశతొ, పోటీతో ఉండగలరా? జంతువులనేకాక 
యితరులను గూడా మీరు చంపుతుంటే (ప్రేమించగలరా? (పేమంటే ఏదిగాదో ఆ 
యీర్ష్యను, అసూయను, ద్వేషాన్ని 'నా', 'మి' అనే వ్యక్తి కేంద్రీకృతమయిన పనిని, 
కురూపమయిన పోటీని, దైనందిన జీవితపు మూఢత, హింసలను కాదన్నప్పుడు (ప్రేమంటే 
ఏమిటో మీకు తెలుస్తుంది. 


వీటన్నిటినీ బౌద్దికంగా గాక నిజంగా ప్రక్కనుంచినప్పుడు ము హృదయంతో, 
మనసుతో, స్టెర్యంతో గూడా అనబొతున్నాను. ఎందుకంటే ఇదంతా (ప్రేమ గాదన్నది 
స్పష్టం. ప్రేమనే దానికి అప్పుడు చేరతారు. (ప్రమ తెలిసినప్పుడు (ప్రమ ఉన్నప్పుడు 
సరయినది చేసే స్వేచ్చ మీకుంటుంది. అప్పుడేది చేసినా అది సవ్యమైనదే. 

అయితే ఆ స్థితికి రావడానికి, (ప్రేమను తెచ్చే ఆ సౌందర్య దయాభావాలుండడానికి 
నిన్నటిదాని మరణముండాలి. నిన్నటదాని మరణమంటే అంతరంగంలో ప్రతిదానికీ, 
అత్యాశకంతటికీ, మానసికంగా (ప్రోగుచేసుకున్న దానికంతటికీ మరణించడము. 
మరణమొచ్చినప్పుడు - ఏదేమయినా జరుగబోయేదదే. మీ కుటుంబాన్ని యింటినీ 
వస్తువులను, విలువైన వాటిని, మీకున్న వాటినన్నింటినీ వదిలేయబోతున్నారు. 
జరుగబోయేదదే. మీరు జ్ఞానాన్నంతా దేని నుండి పొందారో, ఆ పుస్తకాలన్నింటిని, మీరు 
రాయాలనుకున్న, రాసిన పుస్తకాలను, చిత్రించాలనుకున్న చిత్రాలను అన్ని 
వదిలేయబోతున్నారు. వీటన్నింటికీ మీరు మరణిస్తే మనసప్పుడు పూర్తిగా నూతనమై 
స్వచ్చంగా, అమాయకంగా వుంటుంది. బహుశా మీకది అసాధ్యమని చెపారేమో. 


మిరిది అసాధ్యమన్నప్తుడు మరణానంతర జీవితం ఉండి ఉంటుందని 
సిద్దాంతాలను కనిపెట్టనారంభిస్తారు. [క్రైస్తవుల (ప్రకారం పునరుజ్జీవనమున్నది. ఆసియా 
మొత్తం పునర్జన్మను నమ్ముతుంది. వాందువులు జీవితం, ఆరోగ్యం, సౌందర్యం యింకా 
ఉన్నప్పుడే ప్రతిదానికీ మరణించడమసాధ్యమంటారు. కాబట్టి మరణభయంతో పునర్జన్మ 
అనబడే యీ అద్భుత విషయాన్ని కనుగొని తర్వాత జీవితం యింతకంటే 
బాగుంటుందన్న ఆశ కల్పిస్తారు. ఎదేమయినా మరింత బాగా అంటే, అది మరొకదానితో 
ముడిపడి ఉంటుంది. నా తర్వాత జన్మలో బాగుండాలంటే ఈ జన్మలో మంచిగా 
వుండాలి. కాబట్టి సరిగా (ప్రవర్తించాలి. ధార్మికంగా జీవించాలి. ఇతరులను 
బాధించగూడదు. ఆందోళన, హింస ఉండగూడదు. కానీ దురదృష్టవశాత్తూ 
పునర్జన్మను నమ్మేవాళ్ళు ఆవిధంగా జీవించరు. అందుకు విరుద్దంగా: పోట్లాడుతూ, 


118 





అందరివలెనే హింసాపూరితులయి ఉంటారు. కాబట్టి మృతమయిన 'నిన్నలవలె వారి 
నమ్మకం గూడా వ్యర్థం. 


ఇప్పుడు మీరేమిటి-అన్నది (ప్రధానం. మీకు నమ్మకం వున్నదా లేదా అనేవి కావు. 
మీ అనుభవాలు భ్రమోత్సాతాలా, సాధారణమైనవా అనిగాదు. అసలు విషయం 
ఉత్తమోత్తమ సౌశీల్యతతో జీవించడము. (ఆ మాట మిరిష్టపడరని తెలుసు) సచ్చిలత 
సద్దర్మమూ అన్న పదాలు రెండూ అర్థరహితమయిపోయాయి. ఏటిని (ప్రతి మతా 
చార్యుడూ ఉపయోగిస్తాడు. ప్రతి నితిమంతుడూ, ఆశయాత్మకుడూ ప్రయోగిస్తాడు. 
కొని అసలు సౌశీల్యత ఇదే సద్గుణం అంటూ సాధన చెస్తున్నదానికి పూర్తి భిన్నంగా 
ఉంటుంది. దాని సౌందర్యమందులోనే వున్నది. సాధనచేసే ప్రయత్నంచేస్తే అదెంత 
మాత్రం సౌశీల్యతగా ఉండదు. సౌశీల్యత కాలానుగుణంగా వుండదు. కాబట్టి దినిని 
సాధన చేయలేము. ఆ ప్రవర్తన పరిసరాల మీద ఆధారపడదు. పరిసరానుగుణ (ప్రవర్తన 
దాని రీతిలో సరయిందే. కాని అది సౌశీల్యత కాదు. సౌశీల్యతంటే (పేమించడం, 
భయంలేకపోవడం, ఉత్తమోత్తమంగా జీవించడం. అంటే అంతరంగంలో (ప్రతిదానికీ 
మృతమవడము, గతానికి మృతమవడము. ఆవిధంగా మనసు స్పష్టంగా, నిష్కపటంగా 
ఉండడము. అటువంటి మనసే అసాధారణమైన అపరిమితత్వంతో ఉండగలుగుతుంది. 
అది మీరో, ఒక తత్వవేత్తో, ఒక గురువో తయారుచేసుక్నుది కాదు. 


ప్రా: దయచేసి ఆలోచనకు అంతర్హృష్టికి గల భేదాన్ని వివరిస్తారా? 


కృ: అంతర్హుష్టి అంటే అవగాహనని మీ అర్థమా? చాలా స్పష్టంగా, గందరగోళం 
లేకుండా, ఎంపికలేకుండా దేనినో చూడడమా? అంతర్దృష్టి అన్న పదాన్ని మీరెలా 
ప్రయోగిస్తున్నదీ నేనర్ధం చేసుకోవాలి. అంతేనాండ? 


(పొ: అవును. 

క: ఆలోచనంటే ఏమిటి? దయచేసి దీనిలోనికి వెళదాము. ఆలోచనంటే ఏమిటి? 
అని (ప్రశ్నిస్తున్నపుడు మీ మనసులో ఏమి జరుగుతున్నది? 

ప్రొ: ఆలోచన. 

కృ: నెమ్మదిగా వెళ్ళండీ. ఒకదాని తర్వాత ఒకదానికి. దీని దగ్గర త్వరపడొద్దు! 


ఏమి జరుగుతుంది? నేనో ్రశ్శడుగుతాను. మీరెక్కడుంటారు - -మి పేరేమిటి 
అనడుగుతాను. మీ సమాధానం తక్షణమే వస్తుంది. కాదా? ఎందుకు? 


ప్రా: ఎందుకంటే గతానికి సంబంధించిన దేనితోనో మరు వ్యవహరిస్తున్నారు. 


కృ: దయచేసి విషయాన్ని క్లిష్టం చేయొద్దు. ఊరికే దీనివంకే చూడండి. దినిని 
ఎట్లాగూ నేను క్లిష్టం చేయబోతున్నాను. కాబట్టి దీనివంక ఊరికే చూడండి (నవ్వులు). 
మీ పేరు, మీ చిరునామా, మీరెక్కడ నివసించేది యిత్యాదివడుగుతాను. తక్షణ 
సమాధానముంటుంది. ఎందుకంటే మీకిది పరిచితమయినది. దీనిగురించి ఆలోచనక్కర 


లేదు. బహుశా మొదట దీనిగురించి ఆలోచించివుంటారు. చిన్ననాటి నత శరా 


119 


తెలిసి ఉండేటట్లు మిమ్మల్ని పెంచి వుంటారు. అందులో ఎటువంటి ఆలోచనా 
యిమిడిలేదు. ఇపుడు, తర్వాతసారి, మరికొంత కష్టమైన |ప్రశ్లేదో అడిగినప్పుడు ప్రశ్నకు, 
సమాధానానికి నడుమ కాలపు నడక ఉన్నది. నడుమనున్న ఆ సమయంలో ఏమి 
జరుగుతుంది? నెమ్మదిగా వెళ్ళండి. నాకు సమాధానం చెప్పొద్దు. మీకు మీరు 
తెలుసుకోండి. అది సరే మిమ్మల్ని ఒక (ప్రశ్చడుగుతాను. ఇక్కడి నుండి చంద్రుడి దగ్గరకు 
లేదా అంగారక (గ్రహానికి లేదా న్యూయార్కుకు మధ్య దూరమెంత? ఆ విరామంలో 
ఏమి జరుగుతుంది? 


ప్రా: అన్వేషించడం. 

కృ: మీరు అన్వేషిస్తున్నారు. కాదా అన్వేషిస్తున్నదెక్కడ? 

ప్రా: నా స్కృతుల్డ్‌ ... 

కృ: మీరు అన్వేషిస్తున్నది మీ స్మృతి పధాన. అంటే మీకెవరు చెప్పారు? దిని గురించి 
చదివారు. కాబట్టి మీ అల్మయిరాలో చూస్తున్నారు (నవ్వులు). అప్పుడు మికు 
సమాధానమొస్తుంది. మొదటి ప్రశ్నకు తక్షణ సమాధానమొచ్చింది. అయితే రెండవ(ప్రళ్ష 
గురించి అస్పష్టంగా ఉన్నారు. అందుకని ఎక్కువ సమయం తీసుకున్నారు. మీరా 
విరామంలో ఆలోచిస్తూ, లోనికి చూస్తూ శోధిస్తూ వుండడంతో సరైన సమాధానాన్ని 
తెలుసుకుంటారు. 'దేవుడంటే ఏమిటి? అనే క్రిష్టమయిన ప్రశ్న ఇప్పుడు మిమ ర్నడిగితె? 

ఒకటన ప్రాశ్నికుడు * దేవుడంటే (గమ. 

రెండన ప్రాశ్నికుడు : దేవుడంటే ప్రతి ఒక్కటి 

మూడవ ప్రాశ్నికుడు : నా స్మృతిలో సమాధానం లేదు. 

కృ: ఊరికే వినండి. 'దేవుడంటే (ప్రేమి, 'దేవుడంటె ప్రతి ఒక్కటీ 

ప్రా: దేవుడంటే (సామానులు) మోసే ఒక మనిషి (నవ్వులు). 


కృ: ఇలాంటివి ఇప్పుడు గమనించండి. ఊరికే జరిగిన దానిని చూడండి. మాకు 
తెలియదని మిరెవరూ చెప్పలేదు. సరయిన సమాధానం అదీ. దయచేసి దిని నర్హం 
చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. తెలియకపోవడంవల్ల మీరు నమ్మకంలో పడతారు! 
జరిగిందేమిటో చూడండి. మిమ్మల్ని ఆలోచన మోసపుచ్చింది. మొదటి ప్రశ్న తెలిసినది. 
తర్వాత ప్రశ్న కొంచెం కష్టం. చివరి ప్రశ్నకు సమాధానంగా దైవాన్ని నమ డానికి అలవాటు 
పడ్డానుగాబట్టి నాకు సమాధానమున్నది అని మీ మనసంటున్నది. మీరు కమ్యూనిస్టు 
అయి వుంటే “మిరేమి మాట్లాడుతున్నారు? మూర్ధంగా ఉండొద్దు. దేవుడనేదేమి లేదు. 
మతాచార్యులు కనిపెట్టన బూర్జువా నమ్మకం' (నవ్వులు) అంటారు. ఇప్పుడు మనం 
ఆలోచన గురించి మాట్లాడుకున్నాము - అన్నిటికంటే ముందుగా అసలు దేవుడున్నాడా? 
లేదా? అని మనం తెలుసుకోవాలి. లేకుంటే మనం సంపూర్ణ మానవులముగాము. అది 
తెలుసుకోవడానికి నమ్మకమంతా, అంటే మనిషి ఆలోచనతో తీసుకువచ్చిన 


120 


నిబద్దతంతా భయంలో నుండి ఉత్సన్నమయినది అంతా కూడా అంతమవాలి. 
మనమప్పుడు ఆలొచించడమంటే ఏమిటో చూస్తాము. స్మృతి నుండి వచ్చే సమాధానమే 
ఆలోచన. అది మీరు ్రోగుచేసుకున్న జ్ఞానం, అనుభవం, వెనుకనున్నదీ. ఒక ప్రశ్న 
వేస్తే మీకు కొన్ని ప్రకంపనలు గలగడంతో స బ్రతి నుండి సమాధానమిస్తారు. అది ఆలోచన. 
దయచేసి : దీనిని మీలో గమనించండి! అలోచనెప్పుడూ తప్పకుండా పాతదే. 
ఎందుకంటే ఆ సమాధానమిచ్చేది గతాన్నుండి. అందుచేత ఆలోచనెప్పటికీ స్వేచ్చగా 
ఉండలేదు (ఆగి) ఇది మికు (మింగుడు పడదు. అవునా! (నవ్వులు). 'ఆలోచన నుండి 
విముక్తి దయచేసి దీనివంక చాలా (శ్రద్దగా చూడండి. నవ్వేసేయొద్దు. మనం ఆలోచనను 
ఆరాధిస్తాము. ఆరాధించమా? జీవితంలో ఆలోచన గొప్పది. దానిని మేధావులు 
ఆరాధిస్తారు. ఆలోచనా (ప్ర క్రియవంక చాలా దగ్గరగా చూస్తే - అదెంత హేతుబద్దమూ, 
తర్క సమ్మతమూ అయినప్పటికీ ఎప్పటికీ పాతదే అయిన స్మృతికి యిచ్చే సమాధానమే. 
కాబట్టి ఆలోచనే పాతది. అదెప్పటికి స్వేచ్చను తీసుకురాలేదు. దేని గురించి వక్త ఏమి 
చెప్పినా దయచేసి ఆమోదించవద్దు! 

కాబట్టి అప్పుడు ఆలోచన గందరగోళాన్ని తెస్తుంది. ప్రశ్నేమిటంటే ఆలోచనకు 
అంతర్హుష్టికి ఉన్న తేడా ఏమిటి? అని. విషయాలను ఎటువంటి గందరగోళం లేకుండా 
స్పష్టంగా చూడడము అంటే అవగాహన అని మనం ఒప్పుకున్నాము. మీరేదయినా చాలా 
సృష్టంగా చూసినప్పుడు ఎంపిక ఉండదు. మనం మాట్లాడుకుంటున్నది మానసికమైనది. 
గందరగోళమున్నప్పుడే ఎంపిక ఉంటుంది. ఎంపిక చేసే స్వేచ్చ అంటే నిజానికి 
గందరగోళపడడానికి ఉండే స్వేచ్చ అని అర్థం. ఎందుకంటే మీరు గందరగోళపడకపోతే 
దేనినో తక్షణమే స్పష్టంగా చూస్తే ఎంపిక చేసే అవసరమెక్కడుంటుంది. ఎంపిక లేనప్పుడు 
స్పష్టత వుంటుంది. 

స్పష్టత, అంతర్హుష్ట అవగాహన అన్నఎ ఆలోచన ఆగివోయినప్తుడు మనసు 
నిశ్చలంగా ఉన్నప్పుడు సాధ్యం. మీరు స్పష్టంగా చూడగల్లేది అప్పుడే, మ మనసేమాత్రం 
గందరగోళపడటంలేదు గాబట్టి మనం మాట్టాడుకుంటున్నది మొత్తం నిజంగా అర్థం 
చేసుకుంటున్నట్లు చెప్పగలరు. గందరగోళపడడమంటే ఎంపిక చేయడము. ఆలోచన 
వలన ఎంపిక జరుగుతుంది. నేను ఇది చేయనా, అది చేయనా? నాది - కాదు, మీరు 
- కాదు, మేము'-'వారు, ఇత్యాదివి. ఆలోచన మూలంగా ఇదంతా వుంటుంది. దీనినుండి 
గందరగోళం బయలుదేరుతుంది. ఆ గందరగోళాన్నుండి మనం ఎంచు కుంటాము. 
రాజకీయవేత్తలను, గురువులను, మిగిలిన విషయాలెన్నింటినో ఎన్నుకుంటాము. కాని 
అక్కడ స్పష్టత ఉంటే అప్పుడు నేరుగా ఎక్షించడముంటుంది. స్పష్టంగా ఉండాలంటే 
మనసు పూర్తి నిశ్శబ్దంగా, ఇశృలంగా ఉండాలి. నిజమయిన అవగాహన అప్తుడుంటుంది 
కాబట్టి ఆ అవగాహనే (క్రియ. మరొక విధంగా జరగదు. 


ప్రా: మనుషులు మనోరుగ్మతకెలా లోనవుతారు? 
కృ: వ్వనోరుగ్మత గలవారని నాకెలా తెలుస్తుంది? ఇది చాలా గంభిరమయిన ప్రశ 


121 


గాబట్టి దయచేసి వినండి! వారు మనోరుగ్మత గలవారని నాకెలా తెలుస్తుంది? నాకూ 
మనోరుగ్మత ఉండడంతో వారిని గుర్తించగల్లుతున్నానా? 


(ప్రా: అవును. 


కృ: అంత వెంటనే “అవును అనొద్దు! దానిని ఊరికే చూడండి. వినండి. 
మనోరుగ్మతంటే అర్ధమేమిటి? కొంచెం అసాధారణంగా, స్పష్టత లేకుండా, గందరగోళ 
పడుతూ కొంచెం వశం తప్పినట్లుండడము. దురదృష్టవశాత్తూ మనలో చాలామందిమి 
కొంత సమతుల్యత కోల్పోయే వున్నాం. కాదా? మీకు గట్టిగా అన్పిస్తున్నట్టులద ! (నవ్వులు) 
నివు క్రైస్తవుడివో బుద్దుడివో, కమ్యూనిస్టువో అయితే సమతుల్యతను కోల్పొయినట్టు 
గాదా? మీ సమస్యలతో మిమ్మల్ని కప్పి ఉంచుకుంటే, మరొకరికంట మరెంతో 
మెరుగనుకుంటూ మీ చుట్టూ ఒక గోడ కట్టుకుని ఉంటే మనొరుగ్మత గల్లినవారుగారా? 
నా, నీ, మేము, వారు యితరత్రా విభజనలన్నీ చేయడంతో మి జీవితం మొత్తం 
ప్రతిఘటనే అయితే మీరు సమతుల్యతను పోగొట్టుకోలేదా? ఆఫీసులో తోటివానికంటే 
ముందుకు పోవాలనుకుంటే అది మనోరుగ్మత గాదా? కాబట్టి ఎవరయినా 
మనోరుగ్మత గలవారెలా అవుతారు? సమాజం మిమ్మల్నలా చేస్తుందా? మా నాన్న, 
మా అమ్మ, మాపొరుగువారు ప్రభుత్వం, సైన్యం, (ప్రతి ఒక్కరూ నన్ను మనోరుగ్మతకు 
లోనుచేశారన్న వివరణ సులభమైనది. నేను సమతుల్యతను కోల్పోవడానికి వారంతా 
బాధ్యులు. సహాయంకోసం విశ్లేపకుని దగ్గరకెళ్తే పాపం ఆయన గూడా నాలాగే మనోరుగ్మత 
గలవాడే (నవ్వులు). దయచెసి నవ్వకండి. ప్రపంచంలో సరిగ్గా యిదే జరుగుతున్నది. 
ఇప్పుడు నేనెందుకు మనోరుగ్మత గలవాడినయ్యాను? ప్రపంచంలో యిప్పుడున్న ప్రతిది 
- సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు, వారికెవరికీ (ప్రేమ లేదు. వారికే (ప్రేమ 
వుండి వుంటే యుద్దాలుంటాయనుకుంటున్నారా? చంపబడడమే సరయినదనుకునే 
ప్రభుత్వాలుంటాయనుకుంటున్నారా? మీ అమ్మా, నాన్నా మిమ్మల్ని నిజంగా 
ప్రేమించి ఉంటే మి పట్ట (శ్రద్దచూపి వుంటే మిమ్మల్ని చూసుకుని ఉంటే మనుషుల 
పట్ల దయతో ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా (ప్రేమించాలో నేర్పి వుంటే అటువంటి 
సమాజం ఎప్పటికీ వుండదు. ఇవి మానసిక రుగ్మత గల సమాజాన్ని తీసుకువచ్చే 
బాహ్యమైన వత్తిళ్ళు, పీడనాలు. మనలోని ఆంతరంగిక నిర్బంధాలు, కాంక్షలు, ఈ 
మనోరుగ్మతకు, నిలకడలేనితనానికి దారితసేందుకు దోహదం చేస్తున్నవి. గతాన్నుండి 
సం(క్రమించిన ఆంతరంగిక హింస గూడా వున్నది. కాబట్టి యిది వాస్తవము. మనలో 
చాలా మందిమి కొంతో ఎక్కువో సమతుల్యతను పోగొట్టుకున్నాము. ఇందుకెవరిని 
నిందించి ప్రయోజనంలేదు. మానసికంగా, బౌద్దికంగా లేదా లైంగికంగా తాను 
సమతుల్యతలో లేడన్నది నిజం. (ప్రతి విషయంలోనూ మనం సమతుల్యతను 
పోగొట్టుకున్నాము. ఇప్పుడేది ముఖ్యమంటే సమతుల్యతలేదని తెలుసుకోవడము. ఎలా 
సమతుల్యమవ్యాలన్నది కాదు. మనోరుగ్మత మరీ విపరీతంగా మించిపోకపోతే, కొంత 
సమతుల్యతను యింకా నిలుపుకుని ఉంటే తనను తాను గమనించుకోగలడు. తానేం 
చేసేదీ, ఏం చెప్పేదీ, ఏమాలోచించేదీ, ఎలా కదిలేది, ఎలా కూర్చునేది, ఎలా తినేది 


122 


గమనిస్తూ, సరిదిద్దకుండా ఎరుకతో ఉండగలడు. ఆ విధంగా గమనిస్తే ఎటువంటి 
ఎంపికాలేకుండా లోతుగా గమనించడం నుండి సమతుల;త గల ఆరోగ్యవంతమయిన 
మానవుడు వస్తాడు. అప్పుడు మిరేమాత్రం మనోరుగ్మత గల్లినవారవరు. సమతుల్యత 
గల్లిన మనసు, వివేకవంతమయిన మనసు తిర్పులతో నిర్ణయాలతో తయారయేది గాదు. 


(ప్ర: ఆలోచన ఎక్కడ అంతమయి, మౌనం ఎక్కడ ఆరంభమవుతుంది? 


కృ: రెండు ఆలోచనల మధ్య ఖాళీనెప్పుడయినా గమనించారో లేక విరామం 
లేకుండా నిరంతరం ఆలోచిస్తున్నారా? ప్రశ్న అర్హమయిందా? 


పా: లేదు. 


కృ: రెండు ఆలోచనల మధ్య విరామమున్నదా? ప్రశ్న స్పష్టంగా ఉన్నదా? 
ఫ్రా: ఉన్నది. 


కృ: లేక మీరా (ప్రశ్న వేసుకోవడం యిదే ప్రథమమేమో! సరే మౌనమంటే ఏమిటో 
తెలుసుకోవాలనుకుంటున్నాను. శబ్దం ఆగిపోవడం నిశ్ళబ్దమా? ఇది రెండు యుద్దాల 
మధ్యనుండే శాంతి వంటిదా? రెండు ఆలోచనల మధ్య నుండే విరామమా? లేక ఎటిత' 
సంబంధం లేనిదా? ఆలోచన ఆగిపోవడమే, శబ్దమాగిపోవడమే మౌనమయితే శబ్దాన్ని 
అణచివేయడం కొంతవరకూ సులభం. అంటే శబ్దం గొణుగుడయితే గొణగడమాపెస్తారు. 
అదే మౌనమా? మౌనమంటే ఏమా(త్రం గందరగోళం, భయంలేని మానసిక స్థితి. కాబట్ట 
మౌనం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచన ఆగినప్పుడు మొదలవుతుందా? ఆలోచన 
నంతం చేయడానికి ఎప్పుడయినా ప్రయత్నించారా? 


ప్రా: మనసు తన వేగాన్ని సమూలంగా మార్చేస్తే ఆ మనసు నిళ్ళబ్దమైనది. 

క్ష: అవునండి. మీరెపుడయినా ఆలోచన నాపే ప్రయత్నం చేశారా? 

ప్రా: అది చేయడం ఎలా? 

కృ: నాకు తెలియదు. మీరెప్తుడయినా ప్రయత్నించారా? అంతకంటే ముందు; 
దీనినాపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 

ప్రా: ఆలోచించేవాడు. 


కృ: ఆపే ప్రయత్నం చేస్తున్నది మరొక ఆలోచన కాదా? ఆలోచన తనను తాన 
ఆపడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి ఆలోచించేవానికి, ఆలోచనకు మధ్య యుద్దమున్నది 
దయచేసి యీ ఘర్షణను చాలా జాగ్రత్తగా గమనించండి. 'ఆలొచించడమావాలి. 
ఎందుకంటే నేనప్పుడొక అద్భుతమయిన స్థితిని అనుభవిస్తాను అంటుంది ఆలోచన. 
లేదా మరో ప్రేరణతో మీరు (ప్రయత్నిస్తారు. ఆలోచన నాపాలని ఆలోచన నాపడానికి 
ప్రయత్నిస్తున్నది గూడా ఆలోచనలో యింకో భాగమే. కాదా? ఒక ఆలోచన మరొక 
ఆలోచనను అణచడానికి ప్రయత్నిస్తున్నది. గనుక అక్కడ ఘర్షణ ఉన్నది. యుద్దం 
కొనసాగుతున్నది. దినిని నిజంగా చూస్తే సంపూర్ణంగా చూస్తో, పూర్తిగా గహ ఆ 


123 


పెద్దమనిషి అన్నట్టు అంతర్హష్టి గల్గితే మనసు నిశ్చబ్దమవుతుంది. గమనించడానికి, 
చూడడానికి మనసు నిశ్శబ్దంగా వుంటే మౌనం సహజంగా, సులభంగా వస్తుంది. 

ప్రా: 'స్వ' కేంద్రమయిన కార్యకలాపమాగిపోతే క్రియను ఏది (ప్రేరేపిస్తుంది? 

కృ: 'స్వ' కేంద్రమయిన కార్యకలాపం అంతమయినప్తుడు జరిగేదేమిటో ముందుగా 
మీరే తెలుసుకోండి. అప్పుడు మరా ప్రశ్ళనడగరు. ఆ చర్యలోనే దాం సౌందర్యాన్ని 
చూస్తారు. అప్పుడు (ప్రేరణ అవసరం లేదు. ఎందుకంటే ప్రేరణ ‘స్వ కేంద్రిత 
కార్యకలాపములో ఒక భాగం. ఆ స్వకేంద్రిత కార్యకలాపం లేకపోతే క్రియకు ఏ (ప్రేరణ 
ఉండదు. అందువలన (క్రియ సత్యమై ధార్మికమై, స్వచ్చగా ఉంటుంది. 


xXx 


